వివిధ రచయితలు 
అ పద్య, గేయ సంకలనం 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ : 45 

ప్రత్యూష (పద్య, గేయ సంకలనం) 
వివిధ రచయితలు 

తొలి ముద్రణ : 1950 

సాధన సమితి, హైదరాబాదు. 
తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : ఏపిల్‌, 2019 
ప్రతులు : 1000 

ఎల : ₹ 50. 


ముద్రణ ; హైదరాబాద్‌. 


ప్రచురణ : ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభారతి, రవీంద్రభారతి ప్రాంగణం 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


తొలి వెలుగులు 


ఇరవయ్యో శతాబ్దం మొదటి రెండు దశకాల్లో జన్మించి తమ పాతికేళ్ళ 
ప్రాయంలో కవిత్వం వైపు నడిచిన నాటి యువకవుల, కవయిత్రుల పద్యగేయ 
సంకలనం “ప్రత్యూష. 

తెలంగాణలోను, భారతదేశంలోను చారిత్రకంగా అనేక సంఘర్షణలకు 
గురయిన కాలంలో యువతరం నవభావాలతో కలం పట్టారు. ఒకవైపు 
జాతీయోద్యమం, మరోవైపు తెలంగాణలోని దుఃస్థితి ప్రేరణగా అభ్యుదయ 
దృక్పథంతో కవిత్వం వ్రాశారు. అటు సంప్రదాయ బలమూ, ఇటు ఆధునిక 
ప్రగతి కాంక్ష కలగలిసి అప్పుడే ఉదయమవుతున్నవేళ కొంత వెలుగూ, కొంత 
చీకటీ ఉన్న సమ్మిశణం కనపడుతుంది. 

అయితే ఎక్కువగా వీరి కవిత్వంలో దీనులు, బీదలు, సామాన్యులు 
నోరులేని ప్రాణులు మొదలైనవి కవితావస్తువులుగా ఆవిష్కరించబడడం 
కొత్తవెలుగులు. అట్లే ఛందోబద్ధంగా రాసినా వ్యవహారానుకూలమయిన భాషను 
ప్రయోగించడం, గేయాలు సృష్టించడం రచనలో కొత్తదనాలు. 

భావకవితా ఛాయలున్నప్పటికీ అభ్యుదయ భావకాంతులే ఎక్కువగా 
ఉన్నాయి. 

సురవరం, దాశరథి, కాళోజి, దేవులపల్లి, వానమామలై వంటి మహా 
కవులంతా తమ యువగళాలను వినిపించిన సంకలనం తరువాత తరాన్ని 
వెలిగింపజేసిన కవితారోచిస్సులివి. 

ఈ సంకలనాన్ని హైదరాబాదు 'సాధనసమితి” వారు 1950లో 
(ప్రచురించారు. 

తరువాతి కాలంలో లబ్బప్రతిష్టులైన 28 మంది కవుల, కవయిత్రుల 
యువతరం నాటి ఈ అరుదైన కవితాసంకలనం నేటి యువతరానికి, కవులకు 
స్ఫూర్తిదాయకమవుతుందని ఆశిస్తున్నాం. 


02-04-2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాద్‌ 


మా మనవి 


“సాధన సమితికి పది సంవత్సరాలు నిండినవి. ఈ రెండవ దశకంలో 
మా 'సాధని కూడ క్రొత్త బాటలవైపు అడుగిడ కుతూహలపడుతున్నది. 

ఇంతవరకు, సమితి సభ్యులైన యువరచయితల రచనలనే మా “ప్రత్యూష 
ప్రచురణలు ద్వారా ఆంధ్రలోకానికి అందజేస్తూ వచ్చాము. కాని ఇప్పుడు సభ్యేతరు 
ల్లోని ప్రఖ్యాత రచయితలను కూడా మాతోసహా ఒక్కుమ్మడిగా సాహిత్యారాధకులకు 
పరిచయం చేయించాలనే సంకల్పం కలిగింది. ఈ ఉద్దేశ్యాన్ని నెరవేర్చేటందుకు 
చేసిన తొలి ప్రయత్న ఫలితమే “ప్రత్యూష. 

ఈ కావ్య సంకలనంలో, (ప్రధానంగా, తెలంగాణలోని సుప్రసిద్దులైన 
కవుల, కవయిత్రుల ఉత్తమోత్తమ కావ్యసుమాలను ఏరికూర్చే ప్రయత్నం జరిగింది. 
కాని, మానవ ప్రయత్నంలోని సహజమగు లోటుపాట్లవలన ప్రసిద్దులైన కొందరు 
కవులు ఈ సంపుటిలో చేరకపోయి ఉండవచ్చును. లేదా సేకరించిన కృతులు, 
ఆయాకవుల ఉత్తమోత్తమ రచనలు కాకపోనూవచ్చును. ఇంతమాత్రంచే 
సహృదయులైన కవికుమారులు మాపై కినుక వహించక, మమ్మల్ని క్షమించగలరని 
ప్రార్థన. 

నేడు హైదరాబాదు రాష్ట్రంలో బహుముఖాలుగా విజృంభిస్తున్న 
ఆంధ్రోద్యమానికి పితామహులైన శ్రీ మాడపాటి హనుమంతరావు పంతులుగారి 
పీఠిక మా “ప్రత్యూషకు ఒక అపూర్వాలంకారంగాను శుభాశీస్సుగానూ 
ఉపకరిస్తున్నది. శ్రీవారికి మా కృతజ్ఞతాపురస్సర నమోవాకాలు. 

ఆర్థికంగా మా శక్తికి అతీతమైన ఈ ప్రయత్నంలో మాకు చేయూత 
నిచ్చిన అభిమానులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అర్చిస్తున్నాము. 
మున్ముందు కూడా మా ప్రయత్నాలను వారు ఇదేవిధంగా ప్రోత్సాహింపగలరని 
ఆశిస్తున్నాము. 

ఇట్లు 
15 ఫిబ్రవరి 1950, కార్యదర్శి, 
ఈసామియా బజారు, హైదరాబాద్‌. సాధన సమితి 


పీఠిక 


“సాధన సమితి” వారిచే ప్రకటింపబడుచున్న “ప్రత్యూషకు పీఠిక వ్రాయు 
అవకాశమును, గౌరవమును, నాకు లభించినందునకు నేనెంతయు సంతసించుచు, 
సమితి కార్యకర్తలకు కృతజ్ఞత దెలుపుచున్నాను. 

సాధనసమితియను పేరున ఈ సంస్థ 1939లో స్థాపితమైనది. ఆరంభమున 
నుండియు ఆంధ్రసారస్వత సేవ ముఖ్యోద్దేశముగాగల ఈ సంస్థ పక్షమున, “ప్రత్యూష 
పేరుతో నొక లిఖిత మాసపత్రిక నాలుగైదు సంవత్సరముల వరకు నడిపింపబడినది. 
ఇప్పటివరకు సమితి వలన 17 పుస్తకములు ప్రకటింపబడినవి. వీనిలో కొన్ని, 
కొందరు (గంథకర్తల రచనలను ఏకత్రముగా ప్రచురింపబడినవి. మరికొన్ని 
విడివిడిగానున్న రచయితలవి. ఈ రచనలు సాధన సమితిలో సభ్యులుగానున్న 
మహాశయులవే యైయున్నవి. ఈ సమితి నిర్వాహకులు గ్రంథరచనతో సంతృప్తి 
నొందక, ఆంధ్ర రచయితలను ప్రోత్సహించుటకై కథానికలకును, ఏకాంకికలకును 
పోటీనేర్పరచి వానిలో ఉత్తమమైవానికి తగిన బహుమతుల నిచ్చియున్నారు. 
ఈవిధంగా సమితివారి సేవ- ఈ ప్రాంతమున చేసిన సేవ- యమూల్యమని 
చెప్పుటలో అతిశయోక్తి లేదని భావింతును. 

సమితివారి వలన ప్రకటింపబడిన పుస్తకములు నవ్యాంధ్ర సాహిత్యము 
నకు సంబంధించినవై యున్నవి. వీనిలోని విషయములు, కథానికలు, వ్యాసములు, 
ఏకాంకికలు, పద్యములు, సాహిత్యవిమర్శనలు మున్నగునవి కలవు. ఇప్పుడు 
సమితి వారివలన ప్రకటింపబడుచున్న “ప్రత్యూష పైవానిలోనిదిగాక యొక క్రొత్త 
పద్ధతినవలంభించినదని పాఠకులు చూడగలరు. 

ప్రత్యూష కేవలము పద్యాత్మకము. దీనిలో 28 మంది కవివర్యుల 
కొన్నికొన్ని రచనలను ఒకచోకూర్చబడినవి. కొన్ని వత్సరముల క్రింద ఆంధ్రమున 
వైతాళికులు” అను పేరున క్రొత్తవారును ఉపజ్ఞకలవారునునగు పలువురు 
కవిశేఖరుల రచనలనొకతావున ఏరికూర్చి ప్రకటింపబడిన పుస్తకము ఆంధ్రపాఠక 
ప్రపంచమునకు జ్ఞాపకముండునని తలంచుచున్నాను. ఆ (గ్రంథమే సాధనసమితి 


5 


కార్యనిర్వాహకులను “ప్రత్యూషను ప్రకటింప ప్రేరేపించినట్లు కానవచ్చుచున్నది. 
దీనిలో గూడ ఈ ప్రాంతము, అనగా తెలంగాణమున, గడచిన కొన్ని 
వత్సరములలో రచయితలుగా ప్రఖ్యాతి గడించిన యువకవుల పద్యములను 
గేయములను సంగ్రహించి కూర్చబడినవి. “యువకత్వము యొక్క మానము 
(స్టాండర్డ్‌) నిర్ణయించుట కష్టమే అయినను, సమితివారివలన నీ (గంథమున 
(ప్రవేశమునందిన వారిలో దాదాపుగా నందరును నవీనులును, వయసు దాటని 
యువజనులలోని వారును అయియున్నారని నా యూహ. ఒకరిద్దరి పేళ్ళు మాత్రము 
పాఠక మహాశయులకు అపవాదములు గానరావచ్చును. 

ప్రత్యూషలో ప్రవేశ గౌరవము గాంచినవారిలో నిరువురు కవయిత్రులు 
నుండుట చాలా యోగ్యముగనున్నది. 

దీనిలో వచ్చిన కవిశేఖరుల జీవితాంశములను, సం[గ్రహముగ 
నేయగుగాక, పుస్తకపు తుదిభాగమున చేర్చుట చాలా మంచి పనియైనది. 

మొత్తముమీద, సమితివారి యుద్దేశము, తెలంగాణముననున్న నేటి కాలపు 
నవ్యకవులను, ఆంధ్రవాచక ప్రపంచమునకు పరిచితుల జేయుట యేయని 
స్పష్టముగా తెలియుచున్నది. ఇట్లనుట, నేటి తెలంగాణములోని యువ 
కవులందరును ఈ సంపుటమున గానవత్తురని తలంప వీలులేదు. ఇట్టి కవులలో 
నెక్కువ ప్రఖ్యాతి వహించినవారికి దీనిలో ప్రవేశము గల్లించు కృషి చేయబడినట్టు 
కానవచ్చుచున్నది. 

పైన చెప్పబడిన విధమున యీ ప్రచురణము సమితి వారి ప్రయత్నము 
లలో ప్రత్యేకలక్షణము కలది. దీనిలో దొసగులేవైన దూరియుండవచ్చును. అట్టివి 
కానవచ్చినచో సమితి వారి యుద్దేశము యొక్క యుతృష్టతను దృష్టిలో నుంచుకొని 
లోపములు క్షమార్దములుగా భావింపబడునని నమ్ముచున్నాను. 

సాధన సమితి యొక్కయువక కార్యకర్తల ప్రశంసించుచు, మనఃపూర్వక 
అభినందనములతో విరమింతును. 
“ఆంధ్ర కుటీరము” 
సుల్తాను బజారు, హైదరాబాద్‌ మాడపాటి హనుమంతరావు 
14-02-1950 


క్ర.సం. 


కవి పేరు 


దాశరథి కృష్ణమాచార్యులు 
దాశరథి కృష్ణమాచార్యులు 
శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు 
శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు 
శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు 
శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు 
శ్రీ భాగి నారాయణమూర్తి 
శ్రీ భాగి నారాయణమూర్తి 
శ్రీ భాగి నారాయణమూర్తి 


శ్రీ 
శ్రీ 


శ్రీ ధవళా శ్రీనివాసరావు 

శ్రీ గడియారం రామకృష్ణశర్మ 
శ్రీమతి పర్ఫా జానకీదేవి 

శ్రీ బెల్లంకొండ చంద్రమౌళిశాస్రి 


ప్రి 


మి 
Cc 
ల 
(3 
(9) 
ర్‌ 
es 
9) 
ర 
ర్స 
య 
ఖ్‌ 
య్‌ 


పల్లా దుర్గయ్య 

పల్లా దుర్భ్చయ్య 
కప్పగంతుల లక్ష్మణశాగ్త్రి 
గార్లపాటి రాఘవరెడ్డి 


అడ్లూరి అయోధ్యరామయ్య 
మూటుపురి వెంకటేశ్వరరావు 


(రూ(రూ(రూ(రూ(రూ(రఈరూ(ఈూ (ఈ (ఈ 


కవిత 


తెలంగాణ విముక్తి 
యే 

ప్రాగ్ఫూమి 
కవితాకోపం 
క్షమామూర్తి! 
అమృతప్రభాతము 
ఆరాధన 

భిషక్కు 

తెనుగు మొర 
స్వాహా 
మహత్మాంక్ష 
జీవితము 
సారస్యపటిమ 
మధురోహ 
అన్వేషణ 
ప్రబోధము 
బుతుత్రయము 
సఖ్యం 

ఫాల్గుణ అమావాస్య 
సెలయేరు 

మామ 

అంజలి 

సృష్టి 

సంక్రాంతి 

శారద 
అడుగజాడలు 
పువ్వా! 


28. 
29. 
30. 
31. 
32. 
38. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
482. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
54. 
ర్‌ర్‌. 
56. 


శ్రీ మూటుపురి వెంకటేశ్వరరావు 


శ్రీమతి సోమరాజు ఇందుమతీ దేవి 


శ్రీ కేశవపంతుల నృసింహశాస్త్రి 
శ్రీ సురవరం ప్రతాపరెడ్డి 

శ్రీ సురవరం ప్రతాపరెడ్డి 
సిరిప్రగడ రాధాకృష్ణరావు 
టూరు రాఘవాచార్యులు 
రిప్రగడ భార్గవరావు 
రిప్రగడ భార్గవరావు 
రిప్రగడ భార్గవరావు 


లూ బులి gE 


సన్నిధానం శ్రీధరశర్మ 
ర్గుల రంగనాథరావు 


గ 


వులపల్లి రామానుజరావు 

వులపల్లి రామానుజరావు 
కాళోజి నారాయణరావు 
కాళోజి నారాయణరావు 
కాళోజి నారాయణరావు 
కాళోజి నారాయణరావు 
కాళోజి నారాయణరావు 
నమామలై వరదాచార్యులు 
నమామలై వరదాచార్యులు 
నమామలై వరదాచార్యులు 
నమామలై వరదాచార్యులు 


వె 
వె 
వె 
వెల్లుర్తి మాణిక్యరావు 
దే 
దే 


CE & & & & © & © OE OE ఈ & OO & & O & © & © (ఈూ & (ఈ & ( 


రత్త ర్తి ల్సి 


కవి పరిచయం 


జమ్మలమడక సూర్యప్రకాశరావు 


చందమామ 
గౌరి 

హితోక్తి 
తెనుగుతల్లి 
మి(త్రుడా! 
తెనుగుతోట 
ఆంధ్ర భారతి 
ఎందులకో? 
మధురపథమ 
స్వప్నసుందరి 
నీరాక 

మాయ 
ఆయాది 
భానురథము 
పిల్లలమండీ, పిల్లలమూ! 
మా ప్రణయం! 
ముల్లు 
వేయిస్తంభాలగుడి 
సంక్రాంతి 
పూలచెట్లు 
నేను 
హృదయావేదన 
ప్రపంచం 
ఆత్మహతం! 
దీపావళి 
ఓరుగల్లుకోట 
దుక్కి బక్క 
పాదరక్ష 
బిచ్చగాడు 


60 
61 
62 
64 
65 
67 
69 
70 
uel 
74 
74 
76 
గ 
78 
81 
83 
రి5 
86 
88 
92 
93 
94 
95 
96 
97 
98 
100 
102 
105 


ఆ దాశరథి 
తెలంగాణా విముక్తి 


(జైల్లో పోయిన నా “తెలంగాణోపాఖ్యాన” మనే 
కావ్యానికి ఇది ఉత్తరానుబంధ భాగము) 


అవి తెలంగాణలోన దావాగ్ని లేచి 
చుట్టుముట్టిన భీకరాశుభదినాలు 

అవి నిజాము నృపాలుని అండ దండ 
చూచుకొని నిక్కినట్టి పిశాచి కలలు 


నాడు మానవతీ నయనమ్ములందు 
నాగసర్పాలు బుసగొట్టి నాట్యమాడె 
నాదు మానవతా నవ నాగరకత 
తన్నుదిన్నది రాక్షసత్వమ్ముతోడ. 


భారత భామినీ నయనభాగ వినిర్ణత రక్తబాప్ప శృం 
గారిత కాలరాక్షసి వికావిక నవ్విన నిస్వనమ్ములో 
తూరుపు ఊరువున్‌ విడిచి తొందరపడ్డది తెల్లవారగా 
ఘోర నిశా తమఃపటల గుంభిత నీల సభఃపథమ్ములన్‌ 


పరశు నిశాత ధారలను పచ్చనిగడ్డి యెదిర్చినట్లు, రా 
చరికపు టుక్కు చట్టమును చల్లగ ధిక్కరణమ్మొనర్చి ఉ 
స్సురనెడి పేదవాడు, కడుచోద్యము; వెచ్చని స్నానమాడె సుం 
దరతర భామినీ నయనధారల భారత మాతృ పాదముల్‌. 


తరతరాల స్వప్నాల సుందర ఫలమ్ము 
స్వైర భారతభూమి చూపడెనొ లేదొ 

విషము గుప్పించినాడు, నొప్పించినాడు 
మా నిజాంరాజు, జన్మజన్మాల బూజు. 


ప్రత్యూష (పద్య సంకలనం) 9 


ఆ దాశరథి 


భారత మాతృగర్భమున బల్లెము గ్రుచ్చిన దుండగీండడ్ర కా 
ధారముగా నిజాంనృపతి తాళముతీసిన పెద్ద పెద్ద బం 
గారపు బొక్కసాలు పసిగట్టెను తెల్లదళారి; అంతలో 
బేరముసాగె పోరు జరిపింప తుపాకులు దింపుకోసమై. 


కోటి తెలుంగు లొక్క మొగి “కో? యని పిల్చిన యంతలోనె ఆ 
రాటముజెంది భారత ధరాతలమంతయు పొంగివచ్చెబో; 
'కూటికిలేని పేదలకు గూడను పౌరుషమా!' యటంచు ప్రీ 
కోటిని మానభంగములకున్‌ గురిచేసిరి ముష్మరాధముల్‌. 


చల్లని మంచుకొండలు భుజమ్మున మోసెడు భారతమ్ము శాం 
తిల్లై నిజాము నీల్లుడులు తేటపడంగలదాక; అంతలో 
భొళ్ళున కుండ (బద్దలయిపోయెను; భారతమాత డొక్కలో 
కుళ్ళిన పుండు కోసి జయగోపురమెక్కె త్రివర్ణ కేతనాల్‌. 


దూరాన నున్న “చుట్టము 

దూరాననె దూరి; తెల్లదొంగ సభస్సం 
చారియయి పారె; స్వేచ్చా 

భారత సైన్యంబు తలుపు బ్రద్దలుకొట్టెన్‌ 


ఎదురెక్కి యున్న జలములు 
నదులై చొరబారె యింటినడుమన్‌; రాముం 
డదనున బాణము వదలెను 
మద మడగెన్‌ మా ప్రభుత్వ మారీచునకున్‌. 


రెండువందలయేండ్ల చరిత్ర గదుల 
కప్పుకొని యున్న గాఢాంధకార మెల్ల 
కొట్టుకొని పోయె తూరుపు మిట్టనుండి 
పారి వచ్చిన వెలుతురు వాగులోన. 


ళా 


ప్రత్యూష (పద్య సంకలనం) 


ప్రత్యూష (పద్య సంకలనం) 


? 


ఆ చల్లని సముద్రగర్భం 
దాచిన బడబానల మెంతో? 
ఆ నల్లని ఆకాశంలో 
కానరాని భానువు లెందరో? 


భూగోళం పుట్టుకకోసం 

కూలిన సురగోళా లెన్నో? 
నర మానవరూపం కోసం 
జరిగిన పరిణామాలెన్నో? 


ఒక రాజును గెలిపించుటలో 
ఒరిగిన నరకంఠా లెన్నో? 

శ్రమజీవుల పచ్చి నెత్తురులు 
త్రాగని ధనవంతు లెందరో? 


అన్నార్తులు అనాథలుండని 
ఆ నవయుగ మదెంత దూరమో? 
కరువంటూ కాటకమంటూ 
కనుపించని కాలా లెపుడో? 


అణగారిన అగ్నిపర్వతం 

కని పెంచిన “లావా” యెంతో? 
ఆకలితో చచ్చే పేదల 

శోకంలో కోపం యెంతో 


ఆ దాశరథి 


11 


ఆ దాశరథి 


ప్రత్యూష (పద్య సంకలనం) 


పసిపాపల నిదుర కనులలో 
ముసిరిన భవితవ్యం యెంతో? 
గాయపడిన కవి గుండెల్లో 
వ్రాయబదని కావ్యాలెన్నో? 


కులమతముల సుడిగుండాలకు 
బలిగాని పవిత్రు లెందరో? 
భరతావని బలపరాక్రమం 

చెర వీడే దింకెన్నాళ్ళకో? 


న్స 
. 


12 


ప్రత్యూష (పద్య సంకలనం) 


ఆ దాశరథి 


~~ 


వ్రాగ్తూమి 
2 


పడమటి బొల్లి గద్దలు 
పొడిచి పొడిచి తిని విడిచిన 
అగ్నిసంస్మారం నోచని 
నగ్నశవం ప్రాగ్ఫూమి. 


మతాలతో గతాలతో 
చితి రగిల్చి పడి చచ్చే 
అన్నదమ్ముల చల్లని 
కన్నతల్లి వ్రాగ్ఫూమి. 


కరువుల తెర చాటున 
మరణాంగ నాలింగనంలో 
కను మూసిన నిరుపేదల 
ప్రణయశాల ప్రాగ్ఫూమి. 


తీగె విడిన దివ్యవీణ 

మూగవడిన నాగస్వరం 
కదలని వదలని అంతః 
కదనపథం ప్రాగ్ఫూమి. 


బూజెక్కిన కీలుబొమ్మ 
రాజులపై జాజు బూసి 
తాజాగా అమ్మిన అంగడి 
బాజారిది ప్రాగ్ఫూమి. 


లక్షలాది పేదల ప్రాణాల్‌ 
అక్షింతలుగా చల్లుకొన్న 
లాక్షాధికార్ల పాలిటి 
లక్ష్మీదేవి ప్రాగ్ఫూమి! 


OR 


13 


ఆ దాశరథి 


ప్రత్యూష (పద్య సంకలనం) 


కవితా కోపం 


పాడను 

పాటలు పాడను; 

వాడను 

పదాలు వాడను; 

వేడను, 

దేవుళ్ళను దయ్యాలను వేదను; 
ఓడను, 

రాజుకు, రారాజుకు 

తారా రాజుకు ఓడను; 
గోడను, 

ధనవంతుల కనకసౌధ 
మున కివతల వణికే నిరుపేదల 
అడుసు గుడిసె గోడను, 
నన్ను చూచి ఎందుకో 
మిన్నాగులు ఇట్లా 
పారాడుతు జీరాడుతు 
వస్తుంటాయి? 

నన్ను చూచి ఎందుకో 
పున్నాగులు ఇట్లా 
తారాడుతు, గోరాడుతు 
పూస్తుంటాయి? 

ఇది లోకం 

నరలోకం 

నరకంలో లోకం నరలోకం! 


ఏనాడో తెలుసునాకు 
ఈనిరీహ నీరవ 


14 


ప్రత్యూష (పద్య సంకలనం) 


ఆ దాశరథి 


నిస్వార్థ నిర్ధన 

నీచ నీచ మానవునికి 

నిలువ నీడ లేదు జగతి. 

లేదు లేదు విలువ లేదు. 

రక్తానికి ప్రాణానికి 

శ్రమకూ సౌజన్యానికి 

రచయితకూ శ్రామికునికి 

రమణీ రమణీయ మణీ హృదయానికి 
విలువ లేదు, విలువ లేదు. 


నేనుగూడ వొక గూండానై 
పుండువడిన గుండెలతో 
మొండివడిన కండలతో 
మొండివడిన గుండెలలో 
పుండువడిన కండలతో 
దౌర్జన్యం చేయాలేమో! 
సార్దంట్లనె దోయాలేమో!! 


ధూర్జటినై 

మార్జిన్‌ వేయాలేమో! ఈ 
ధనార్జనాపర, పరపీడాకర 
నిరుదార నిరంకుశ 
నీరస నిస్తేజ లోకానికి 
మార్జిన్‌ వేయాలేమో 


ఫాలనేత్ర విలయాగ్ని మాలతో 
నీలగాత్ర విషనగ్నకీలతో!! 





15 


ఆ దాశరథి 


క్షమామూరర్తీ ! 


హిమగిరి శిఖాముఖాన వెల్లించి నావు 
దివ్య దీపాంకురము; దేశ దేశములకు 
యుగ యుగమ్ములచీకటు లుడిగిపోజోవ 
గుండెలో నుండి నెత్తురుల్‌ పిండిపోసి! 


నలుబదికోట్ల భారత జనమ్ముల వందల యేండ్లబంధన 

మ్ములు సడలించినావు; జయముల్‌ గొనినావు; (త్రివర్ణకాంతులన్‌ 
తళతళలాడు భారతపతాకము నాకము తాకునంతయె 
త్తులకెగయించినావు, పగతుల్‌ కొనియాడగ పెంచినాడవున్‌ 


మతములు గుద్దులాటను మాన్సు ప్రతిజ్ఞలతో ప్రజాసమై 
క్యతకయి ప్రాణమొడ్డిన మహాత్ముడవీవు; భవిష్యకాల సం 
తతులఖిల ప్రపంచజనతా నయనాంచలవీథి నీమహో 

న్నత దరహాసమూర్తి పయన మ్మొనరింపగ చూచికుందరే! 


కాలసవిత్రి వందలయుగమ్ముల భీషణ గర్భవేదన 
జ్వాలలలో సుఖ ప్రసవ సౌఖ్యమునందెను నీవుభూమిపై 
కాలిడగానె - భారత జగజ్జననీ నయనాల నెత్తురుల్‌ 
జాలయిపారె నీవుదిషత్సుర మార్గములందు కాలిడన్‌! 


పల్లెల గొల్లవాడవయి పాలుభుజింతువు; ధోతిగుడ్డ మో 
కాళ్ళను దాటనీయ వొకకటజ్జనుచేతికి నూతజేసి ఊ 
క్లూళ్లకు, శాంతికుంభము శిరోపరిభాగమునే అహింసయన్‌ 
చల్లలనమ్మబోయెదవు, స్వామి! నరాకృతి సత్యదైవమా! 


గాయములందు నెత్తురులు కార్చుచు భీషణయుద్ధ రంగుఖ 
డ్ధాయితధారలన్‌ భయదయెవిలపించెడి కాలదేవినీ 
ఛాయచికిత్స నందినది- శాంతిమహౌషధి (త్రాపినావొ, బా 


ప్రత్యూష (పద్య సంకలనం) 


16 


ఆ దాశరథి 


పూ! యెవరయ్యనీవు? యతివో మునివో బుషివో భిషక్కువో! 


మానిర్భాగ్యులకీవు దక్కుదువె? దుర్మార్గుండు మాలోనివా 
డేనిన్నాహరియించె; భారతజగంబీనాడు శోకిల్లె- సం 

ధ్యాన్ఫత్య ప్రవణ ప్రణీల గళపాదస్వర్ణ మంజీర నా 
దానందమ్మున రామ, రామి యనుచున్‌ స్వర్గాధ్వముల్‌ దాటితే! 


బాహులుడింపి అర్ధశతవత్సర శాంతి రణమ్ముచేసి నీ 
దేహము క్రుంగిపోయినది; తీరనినీఉపవాస దీక్షలో 
దాహము నింగిదాటినది; తండ్రివి, ఇంటికి పెద్ద వైన ఓ 
మోహనమూర్తి! నీ ముసలిబొంది తుపాకుల దాడికోర్చెనే! 


నీలనీలాకాశ ఫాలభాగము నుండి 
రవిబింబ కుంకుమచ్చవులు రాలె; 
భూదేవతా రమ్యపాద మంజీర శిం 
జాగుంజనమ్ముల శ్రావ్యమయ్యె; 


స్వాతంత్ర్య కన్యానవన్నవ వైవాహ 
వేదిపై వైధవ్య నాదమలరె; 
లోకకంటక జనానీక ఘూకవికార 
హేళనధ్వనులు విన్పింపసాగా; 


చేతులారగ నీవుపెంచిన స్వతంత్ర 
నాగవల్లికయే విషనాగమయ్యె; 
నీగళము చుట్టి ప్రాణాలు లాగివేసె! 
భారతీయుల గౌరవ ప్రతిభమాసె 


నీవొక దివ్యజ్యోతివి 

నీవొకధ్భవతార; వమరిణీయమునా బా 
హా విగత నరాకారుడ 

వా విర్భవియింతు వామహాత్మామరలన్‌!! 





ప్రత్యూష (పద్య సంకలనం) 17 


ఆ దాశరథి 


అమృత ప్రభాతము 


చూడు సహోదరీ! తరుణశోణ కరాగ్రములన్‌ ప్రభాతపుం 
జాడల బాలపద్మములు సాచినఅంజలులన్‌ గ్రహించుచు 
న్నాడు పయోజబాంధవుడు; నాలుగుదిక్కుల స్వర్ణవర్ణముల్‌ 
మేడలు కట్టుకొన్నవి గమించిన చీకటి నీలిదారులన్‌ 


తరతరాల స్వప్నమ్ములు తరలివచ్చి 
నిత్యసత్యమ్ములై హవణించె నేడు; 
భరత మాతృకిరీట శిఖరమునందు 
చిన్మయానంద మణి ప్రకాశించెనేడు 


నేడు హిమాచలాగ్ర శిఖనిక్కెను నింగికి తాకునట్లు; కో 
రాడెను మా పురాభరతరాట్‌ ప్రతిభల్‌భువిలో; అశోక స 
మ్రాడభిరమ్య చక్రము సరాసరిధర్మ పాథానసాగె; ఈ 
రేడు జగాలుపూలు కురిపించెను భారతమాత యౌదలన్‌ 


సర్వసర్వంసహా చక్ర నిర్వికల్ప 
చారు సర్వస్వతంత్ర ప్రజా ప్రభుత్వ 
భాజనంబైన భారత భూజనంబు 
పూజనీయంబు, శాంతి నీరాజనంబు 


(భారత రిపబ్లిక్‌ అవతరణ సందర్భమున... 26-1-1950 నాడు) 


- దాశరథి త్హృఖ్ణమాచార్వులు 


ప్రత్యూష (పద్య సంకలనం) 18 


ప్రత్యూష (పద్య సంకలనం) 


e భాగ 


ఆరాధన 


పసిపాప నవ్వులో - ప్రత్యూష రేఖలో 

చిరుకన్నె కులుకులో - తొగకన్నె వంపులో 

చూలాలి నడకలో - చలి వెలుగు అడుగులో 

కలతపడు హృదయాల - గర్భిణీ మేఘాల 

తొంగలించెడి శక్తి - తొణుకులాడెడి శక్తి 
కంజలిడుదు; 


తొలివాన చినుకులో - ప్రియురాలి పిలుపులో 

పసిపైరు మిసిమిలో - ముసినవ్వు కొసరులో 

వరిపాల కంకిలో - సఖిపూల యెడదలో 

బాలింత చేలలో - పసిపిల్ల తల్లిలో 

తొంగలించెడు శక్తి - తొణుకులాడెడు శక్తి 
కంజలిడుదు; 


నడిప్రొద్దు టెండలో - యవ్వనపు కండలో 

ముదిప్రొద్దు ముసుగులో - పండినా బ్రతుకులో 

నడిరేయి కడుపులో - కనుమూయు (బ్రతుకులో 

తొంగలించెడు శక్తి - తొణుకులాడెడు శక్తి 
కంజలిడుదు; 


గడ్డపారలకైన మొక్క వోవని 
నల్లకొండలా గుండెలన్‌ 
చీల్చుకొని చిగురించు 

తలిరాకు తీవలో 


19 


అ భాగి 


ప్రత్యూష (పద్య సంకలనం) 


విసము గ్రుక్కుచు నిక్కి బుసకొట్ట 

నల్లత్రాచులా గుండెలన్‌ కరగించి వూగించు 
నాగుల్ల పాటలో 

తొంగలించెడు శక్తి - తొణుకులాడెడి శక్తి 
కంజలిడుదు. 


20 


ప్రత్యూష (పద్య సంకలనం) 


ఉషః సంధ్యల పండిన బంగారం 
కరగించుక త్రాగిన 

కాలానికి కరువునెప్పి వచ్చింది; 
నయంచేసే భిషక్కు ఏడీ? 
గానంచేసే రసజ్ఞుడేడీ? 


సామ్రాజ్యాల్‌ తెగమింగిన 
కాలెడు కడుపుల ఆకలి త్రాగిన 
లోకానికి క్షయరోగం వచ్చింది; 
నయంచేసే భిషక్కు ఏడీ? 
గానంచేసే రసజ్ఞ డేడీ? 


ముసలి బాటల మూల్లుచు నడిచే 
సంఘానికి చత్వారం కలిగింది; 
నయంచేసే భిషక్కు ఏడీ? 
గానంచేసే రసజ్ఞుడేడీ? 





e భాగి 


21 


అ భాగి 


ప్రత్యూష (పద్య సంకలనం) 


తెనుగు మొర 


లేనెలు పిండే తెలంగాణము 
నెత్తుట ముంచెత్తెదరా? 
తెప్పరిల్లిన, ఈ తెలంగాణము 
కుత్తుక బట్టాత్తెదరా? 


తెనుగు తల్లుల పాలు త్రాగిన 
ఓ నా తమ్ముల్లారా! 
తెనుగు తల్లుల ఒడిలో పెరిగిన 
ఓ నా అన్నల్లారా! 
తేనెలు పిండే... 
అటు చూడుడు అటు! అటు 
చూడుడు! 


కన్నులు విప్పీ మరికనుడూ 
తుమ్మపూల తురాయి పెట్టుక 
తళ తళ లాడే తటాకలక్ష్మి 
వెల వెల పోయిందీ- 
అడవుల పాలై ఆలమందలు 
డొక్కలు కాల్చుక బిక్క 

మొగముతో 
దిక్కులు చూసేనూ... 

తేనెలు పిండే... 
అటు చూడుడు అటు! అటు!! 

చూడుడు 
కన్నులు విప్పీ మరికనుడూ 


22 


ప్రత్యూష (పద్య సంకలనం) 


మేడలు కూల్చిన మనకేమొరుగు? 
ఒకటికి రెండూ కట్టండోయ్‌- 
అడవులు మనవే, నేల మనదే 
ఒకటికి రెండూ కట్టండోయ్‌ 
తేనెలు పిండే... 


పీకలు కోసీ ఇళ్ళుదోచీ 

ఏమది సాధించినదీ? 

ఒక పీకకు పదిపీకలు బలి 

ఒక ఇంటికి పది ఇళ్ళూ మట్టం- 


తల్లికి బీడ్డా తండ్రికి కొడుకు 
మగువకు మొగుడూ కనపడక 
అభము శుభమెరుగ నమాయకపు 
తెనుగు అలమటిస్తున్నారు - 
తేనెలు పిండే తెలంగాణము 
నెత్తుట ముంచెత్తెదరా? 
తెప్పరిల్లిన ఈ తెలంగాణము 
కుత్తుక బట్టాత్తెదరా? 


నళ 


e భాగ 


23 


అ భాగి 


స్వాహా 


అతడు పంటకు వచ్చిన పైరు- 
ఆమె నీరు దిగని నీలం- 


తను పెంచిన అవినీతికి 

తను పంచిన పంచాగ్నికి 

రగిలి రగిలి అగ్గియెనా డతడు- 
అతని ఎదమంటల కాకకు 

కళ తరిగి బొగ్గయిందామె- 


కూలిన ఆ జంట బూది 
వీబూది పెట్టుకొని 

మడి కట్టుకొని 

నంగనాచీ లాగ 

కొంగ జపం జేస్తూ 
కూరుచున్న దీ కపట లోకం- 


ఎవని కళ్ళు మూయుటకు? మ 


రెవని ఇల్లు దోచుటకు? 
- భాగ నారాయణమూర్తి 


ప్రత్యూష (పద్య సంకలనం) 24 


ప్రత్యూష (పద్య సంకలనం) 


మహత్కాంక్ష 


నీచేయు పనివదో నీవు చేయుము కాని 
అన్యులను నీవేల అనుకరించెద వోయి? 


ప్రత్యేకముగ నీవు 

పట్టింపుతో చేయ 

వలయు కార్యం బొకటి 

కలదు ఈ భువి సఖుడ! 

ఆ కార్య మివుదప్ప 

అన్యులతొ కాదోయి. నీ 


చిలుక పలుకులు పలుక 

శృంగార మెవ్వరికి? 

నీ ఆత్మకే నీకు 

నిండులేనిచొ యింక 

ఏరి సంతృప్తి కిటు 

ఈ ఆటలాడెదవు? నీ॥ 


అనుకరణలో (మగ్గి 

ఆత్మజం పెద వేల? 

ఆత్మ వ్యక్తీకరణ 

అదె సృష్టి పథమోయి. నీ 


ఒరుల దుస్తుల దాల్చి 
ఊరేగుటలు మరవ! 
రాజ రాజువు సరియె 
రాణింపు నీకేది! నీ 


25 


ప్రత్యూష (పద్య సంకలనం) 


మెజమెచ్చులకు స్‌ు 

మురిసిపోవగ దలచి 

వెనుక ముందూ లేక 

అనుకరింతువు ఒరుల! 

మాయ, మోసం బెపుడు 

మహి నిల్చునా హితుడ? నీ 


పలుకుమని నిన్నెవరు 

పాడుమని నిన్నెవరు 

బ్రతిమిలాడిరి, హితుడ! 

బలిమిచేసిరి సఖుడీ! 

పాడినదె పాడుటకు 

ప్రళయ మింతేమిటికి? నీ 


కోకిల పాటేదొ 

కోకిలయె పాడాలె 

కాకి పాడిన నెటుల 

కనుపించునో చెప్పు? నీ 
పరుల గొప్ప పైని 

భ్రమవదల నన్నాళ్ళు 

నీ గొప్ప ఏమిటిదొ 

నీకు తెలియదు సఖా! నీ 


నీ పలుకు ఏదైన నీ పాట ఏదైన 
నీ అంతరము నుండె నీటుగా రావలయు 





నీ 


26 


జీవితము 


జీవచ్చవముగ ఏటికి 
చిరకాలము బ్రతుకవలెను? 
ఒక్కగడియ చాలదోయి 
ఉజ్వ్వలమగు జీవితమ్ము! 


జీవించుట యనిననురక 
జీవించుట కాదెప్పుడు 
జీవమె లేకున్న నద్ది 
జీవన మెటులగునోయి? 


జీవము నీ జీవనముతొ 
చిందులాడవలెనన్న 
జీవితమునె బలిగనీవు 
జేసి తీరవలెనోయి. 


పిడికిలి బిగియించి నీవు 
బేరమాడ దలచినావ? 
మూల్యమివ్వకీ జగతిని 
ముట్టలేవు ఏవస్తువునైన! 


ప్రత్యూష (పద్య సంకలనం) 


నీకు వలయు వస్తుచయము 
నిఖిలముయిట లభియించును 
మూల్యము సిద్ధము చేయట 
ముందు నీదు కర్తవ్యము; 


27 


కాసయినను చేతలేక 
కామితార్థ మెవడుపొందె? 
గుడ్డిగవ్వ కొనుటకైన 
గుడ్డిగవ్వ కావలయును! 


పిడికిలి బిగించినీవు 
బేరమాడలేవు ఎపుడు 
నీ చేయె ఆడనిచొ 
ఏచేయి ఆడునిచట! 


ఆశ్యర్యంబుగ జగతిని 
ఆలోకన జేయ ఫలము 
శక్తి ఉన్న బేరమాడు; 
చాలనిచో దయచేయుము. 


- వొట్లవల్లి రామారావు 


ప్రత్యూష (పద్య సంకలనం) 28 


ప్రత్యూష (పద్య సంకలనం) 


ఆ పులిజాల 


గుమ్మ పాలల్లోని గోరెచ్చదనము 

తమ్మితూడుల (గమ్మి తరలు సూక్తుల్లు 
అరటి పూవులలోని అందంపు సిగ్గు. 
పరువెత్తు పిన లేడి బరువంపు శైలి. 


బీరపూవులవోలె విచ్చుభావాలు 
కోరకంబులదాగు క్రొందేనెరుచులు. 
వెలుగు కంటికి రెంట విడిపోని జంట 
దలపింపజేయు శబ్దార్థ వైచిత్రి. 


జంటబాసిన గువ్వ సాగించు రొదలు 
పంటబోయిన రైతు పలవించురీతి 
అంబాయనెడి లేగ ఆవేదనంబు 
సంబోధనలకొత్త సారస్యపటిమ. 


తొలికోడి కూతగా తోచుజ్ఞానంబు 
తెలవారు చుక్కగా తీరించునాశ 
దుష్టుల పేగులే తోరంబులొప్ప 
కష్టజీవులకునై గంగావతరణ. 


అందరకు అందింతు మానంద మెపుడు 
సుందరోద్యాన హృత్సుమ శీకరముల. 


- వులిజాల వానువముంతరావు 


29 


అ ధవళా 


ప్రత్యూష (పద్య సంకలనం) 


మధురోహ 


నా శక్తిని విన్నారా! 
నా బలమును గన్నారా! 
నేనొక విషాదగీతిని 
నేనొక విశుద్ధ హేతిని 
నాదొక భయంకరాగస్తం 
నా కలమే బ్రహ్మాస్త్రం. 


నా పాళీ కనురెప్పలు 
పుర పుర బొక్కి పొక్కి 
దొరలించిన సెలయేరుల 
జలవాహిని 

తరతరాల తరబడిగా 
తలలను నిక్కించి లోన 
చలనము రవంత లేక 
సమాజ సౌందర్యానికి 
సమాజ సౌభాగ్యానికి 
దారులు నిర్మిస్తూంటే 
దోవల కడ్డము నిలిచిన 
కొండల ఛేదిస్తుందోయ్‌! 
బండల కరిగిస్తుందోయ్‌!! 


మండుటెండ వడ తాకున 
ఎండి ఎండి జీవించుటె 
దండుగయని, 

వాడిన కోర్కెలు దొడిగి 
వీడిన యాసల దలచి 

విల విల లాడుచు మూల్లే 
పొలాల గుండెలు తడిపి 
రాజనాలు పండిస్తుందోయ్‌! 
భోజనాలు నిండిస్తుందోయె!! 


30 


ప్రత్యూష (పద్య సంకలనం) 


అ ధవళా 


నా పాళీ వాతెరలో 
రూపొందిన లేనగవులు 
హవాయి చువ్వల్లాగా 
వెన్నెల బాంబుల్లాగా 
ఎగసి యెగసి పై కెగసి 
తెలి వెలుగుల జడివానలు 
జిలికిస్తే 

సమాజ సౌధాంగణమున 
యుగయుగాల నాశ్రయించి 
బిగిసి బిగిసి 

బలిసి బలిసి 

దిబ్బలుగా పాదుకొన్న 
చీకటి దయ్యాలు కరిగి 
ఏకడకో ప్రవహిస్తావోయ్‌! 
లోకాన్నే వదలేస్తావోయ!! 


మొనదీరిన నా పాళీ 
కొననొక్కులు 

సమాజ రక్తమునంతా 
నమాజు పూజల పేరున 
ఆముదమటు లారగించి 
ఆరగించి 

వెలిగిన దీపాల పొడిచి 
నిలువున ముంచేశావోయ్‌! 
వెలుగకుండ జేశావోయ్‌!! 


నా కలం 

పూర్వం మన్మధుని కుసుమ శరీరం 

వెన్నెల ఉచ్చులు బన్ని వరూధినీ హృదయాన్ని 
వ్యధలపాలు చేసిందానాడు; 

మదనుని మంటల కొడిలో 

గిరి కన్నెను పొరలించి 


31 


అ ధవళా 


ప్రత్యూష (పద్య సంకలనం) 


మల మల మాద్చిందోయ్‌! 
వలవల యేడ్చిందోయ్‌!! 


నా కలం 

నేడు 

బలరాముని హలం; 

తెలుగువారి పొలాల నడుమ 

చిరుకాల్వల తీర్చిదిద్ది 

పసిడి బోదెలను బోసి బంగారం పండింస్తుందోయ్‌! 
నూతన 

శృంగారం సృష్టిస్తుందోయ్‌!! 


నేనెవరో 

నన్నెరుగరు; 

కవిని- కాదు 
గాయకుడను 

శిల్పి నంటారేమో- 
అదిగా దిదిగాదు; నేను 
మధురోహను! 
మధురోహను!! 


లోకాలను దాటిపోయి 
ఆకాశపుటంచులలో 
విహరిస్తా నొకసారి; 
పేదవడిన జాలిగుండె 
సొదలోనే నా పొదలు; 
కాలపు గట్లను త్రెంచి 
చేలల్లో తిరుగుతాను 
మాలల్లో మసలుతాను. 


నేనొక మధురోహను 
మధురోహను. 


న్స 
. 


32 


అ ధవళా 


అన్వేషణ 


వెదకి ప్రాణాలట్టె విసుగెత్తె, నీ జాడ 
నెరుగ నీ వేడుంటివో కదే ప్రియసఖీ! 
కులుకు బంగరు కళల 
నొలకించు తొలిప్రొద్దు 
పడుచు మొగమును జూచి 
బ్రమసి పోయితి నీదు 
నునుపు చెక్కిలి కొనల 
దొనకు లేత గులాబి 
నవకంపు (కొంబూత 
నాట్యమేమొ నటంచు! ॥ వెదకి ॥ 


ఈ వసంతపు సంజ 
దోవలో మెరుగారు 
కావిమబ్బుచె రంగు 
కదలి యాడిన యంత 
కలికి నీ పెదవిలో 
మొలకెత్తు చిరునవ్వు 
తళుకు కెంపులటంచు 
దలపోసి వెదకితిని! ॥ వెదకి ॥ 


చివురు డొడిగిన తీవె 

చేడె కౌగిట 
పూవుబోడి కమ్మని 

తేనె పుక్మిలింతలలోన 


ప్రత్యూష (పద్య సంకలనం) 33 


అ ధవళా 


నీ మోవి తేనె వాకలు 
నిండి పారునని 
తలచి వెదుకాడి నే 
నలసిపోయితి చెలీ! 


కొండ కోనల నిదుర 
కూర్మెరుంగక రేలు 
రొదసేయు సెలయేటి 
కొదమ పాటలు చెవికి 
దవిలినంతనెలేచి 
తడవికొందును నీదు 
చెలువంపు వీణియలు 
పలికె నేమోయంచు 


ఈరేయి చలువ వె 

న్నెలలో గుబాళించు 
పూవు కన్నెల వలపు 

తావులను కొల్లగొని 
మెల్ల మెల్లగ దాటు 

పిల్లగాడుపు మేన 
సోకినంతనె నీవు 

సోలి వ్రాలితివనుచు 
చీకాకులో దిగ్రమను 

జెంది వెదకుదును. 


పసరుబట్టిన మొలక 
ప్రాయంపు చేలలో 
దెస దెసకు నీ మేని 
కొసరు బందాలకై 


ప్రత్యూష (పద్య సంకలనం) 


॥ వెదకి ॥ 


॥ వెదకి ॥ 


॥ వెదకి ॥ 


34 


అ ధవళా 


నిలువెల్ల కనులతో 
నే వెదకి వేసరితి. ॥ వెదకి ॥ 


ఏ తెలుగు కన్నె కోయిల 
కలుపు పాటనో? 
ఏ తెలుగు గొల్లపిల్లన 
గ్రోవి యూపుననో? 
ఏ యడవి కోననో 
ఏ మొయిలు నీడనో? 
ఏ పేద కన్నీటి 
యేటి దరిదాపుననా? 
ఏ జాలిగుండె మరుగున దాగినావో 
నీ వేడనుంటివో? ॥ వెదకి ॥ 


- ధవళా శ్రీనివానరావు 


ప్రత్యూష (పద్య సంకలనం) 35 


ఆ గడియారం 


ప్రీ 


తే.గీ. 


ల్‌ 


ప్రబోధము 


ఆంధ్ర సామ్రాజ్య సింహాసనాలంబిత 
విస్మయావహ మహా విక్రమంబు 
సర్వజ్ఞ సింగమ క్షాపాల సాహిత్య 
పాండిత్య చిరయశః పాటవంబు 
వివిధ దేశఖ్యాతి విలసిత “ఎల్లొరా 
జంతాగుహా” శిల్ప సౌష్టవంబు 
ఢిల్లీ సురత్రాణ భల్లాయి తాక్కన 
మంత్రీంద్ర ధీశక్తి మండనంబు 


మరచి సడపీనుగుంబోలె తిరుగు నిన్ను 
వెలికి గొనివచ్చి వెలిగించు విజయదినము 
వచ్చి యున్నది పూజింప వలయులెమ్ము 
మేలుకొమ్మోయి! ఆంధ్రుడా మేలుకొమ్ము 


పలికించినారు శత్రులు తల్లడంబంద 
కత్తులపై వీర గాథలెల్ల 
చిలికించినారు చంచల చిత్తులకు ప్రీతి 
నుపనిషద్వాక్యపి య్యూషవృష్టి 
వినిపించినారు దర్శిత పండితాళికి 
వీరాంగ విజయ భేరీరవంబు 
గబిపినారలు రాతి కజకు గుండియలకు 
మందార మంజరీ మార్దవంబు 


ప్రత్యూష (పద్య సంకలనం) 


36 


తే.గీ. 


ల్‌ 


తే.గీ. 


ఆ గడియారం 


నింగి కెత్తించినారు నిర్ణిద్ర శౌర్య 
సాహసౌదార్య వినయ రక్షాధ్వజంబు; 
పూర్వ జాతీయ గౌరవాభ్యుదయమైన 
దలచి నడుము బిగింపవా తెలుగువాడ 


గ్రీకుల దాడికి చీకిన నీతితో 
సకల విజ్ఞానంబు సమసిపోయె 
పరమతా సహనంబు బాపిన బుద్ధిలో 
వేద వేదాంతాలు విలయమయ్యె 
తురకలు గూల్చిన దుర్గాలతోబాటు 
మతశిల్ప శాస్తముల్‌ మంటగలసె 
ఆంగ్రేయులార్పిన ఐకమత్యంబుతో 
రాజ్యాంగ తంత్రంబు భ్రష్టమయ్యె 


కొంప గాలినదని మొత్తుకొనుచునుండ 
దొంగ జొరబడి దోచిన భంగినున్న 
మన పరిస్థితి సరిజేసి కొనుటకైన 
చేయిగల్పుడు ఆంధ్ర దేశీయులార 


- గడియారం రామక్హప్థశర్ణు 


ప్రత్యూష (పద్య సంకలనం) 37 


బుతుత్రయము 


మానవ జీవతమ్ము మధు 

మాస వసంత మనోజ్ఞ శోభతో 
వానలతో, మహాశిశిర 

వాయువుతోడ బుతుత్రయంబు పెన్‌ 
కానల దూరినట్లు కల 

గా పులగమ్మయిపోయె పేదకున్‌ 
వానలు కొల్లలౌను, చలి 

బాధలు హెచ్చు, వసంతముల్‌ తృటుల్‌ 


మానవులలోన ధనికుడు మాన్యుడగును 
ఆకలికి రోయువాడు పుల్లాకుసుమ్మి! 

అందు ప్రథముని జీవితమంత మధువె; 
మొండివాన రెందవవాని గుండెలందు. 


చైత్ర వైశాఖమాస వాసంతశోభ 
ధనిక లోకంపు విశ్రామ ధామమయ్యె 


శ్రావణాషాఢ నిబిడ వర్న్షానిశాత 
మస్సు పేదకు మృత్యు ధామమ్మెయయ్య. 


- వర్దా జానకీదోని 


ప్రత్యూష (పద్య సంకలనం) 38 


ప్రత్యూష (పద్య సంకలనం) 


సఖ్యం 


నీ లాస్యము పాయసమైతే! 

నా ఆస్యము ప్రేయసమైతే! 

నీ చూపు ద్విరేఫంబనగా, 

నా దాపులు సఫలంబనగా, 
ప్రేమ లతాంతమున వసింతాం! 
దామ హృదంతమున రసింతాం!! 


నీ మంజుల మంజీరంబే 

నా రంజిత కంజాతంబే, 

నీ యానము నిట్టూరిస్తే 

నా గానము లొట్టలు వేస్తే 
భావసుమాధ్వమున వసింతాం! 
రావ మధూక్తమున రసింతాం!! 


నీ శోభా ప్రాభాతంలో 

నా స్వాభావా భూతంలో 

న్‌ హృదయము మధురంబైతే, 
నా పథకము విధురంబైతే, 

ఆ శాసిత వసతి వసింతాం! 
భాసాకృత విసృతి రసింతాం!! 


నీ సుందర నిరాదృతంబే 

నా మందరకరా వృతంబే, 

నీ మనసొక నిచ్చెన వేయన్‌, 
నా గుణమొక మచ్చున రాయన్‌, 
భాగమృదంగముల వసింతాం! 
రాగ తరంగముల రసింతాం!! 


ఆ బెల్లంకొండ 


39 


ఆ బెల్లంకొండ 


ప్రత్యూష (పద్య సంకలనం) 


నీ ప్రణయము నిస్తులమేమో! 
నా అనునయ మతులందేమో! 
నీ భావపు ప్రాభవమిట్రై, 
నా భావికి లాభములట్రై, 
సూనాంగణతలి నివసింతాం! 


ప్రాణంబుల కలిపి రసింతాం!! 


నీ హసనము ప్రసవంబగులే! 
నీ రసనము అసదృశమౌలే! 
నీ ఆడినగాత్రము పొగులన్‌ 
నా పాడిన గీతము రగులన్‌, 
ఖ్యాతోపక్రమత వసింతాం! 

జ్యోతిశ్చక్రమున రసింతాం!! 


నీవే యొక మృదువాక్యమువై! 
నేనే యొక మధుకావ్యమునై! 
నీ విరహము నిర్వాజముగా 
నా దరహస ముర్వీజముగా, 
పూవులలో తావులమౌదాం! 
తావులలో పూవుల మౌదాం!! 


నీ శిల్ప మహన్యాసము నేనై, 
నా అల్పవిపర్యాసము నీవై, 

నీ భంగిమమే రంగులు గాగా, 
నా యింగితమే పొంగులుబోగా, 
చిత్రాకాశము చేరువబోదాం! 
యాత్రాపేశల పారముచూదాం!! 


నీ హావంబున నేనైతే! 
నా భావంబున నీవైతే! 
నీవే కోకిల ముగ్గవుగా, 


ప్రత్యూష (పద్య సంకలనం) 


నేనే హర్షమయూారునిగా 
ఆ వసంతమున నాలాపిద్దాం! 


ఆ వర్షంబున నాటల నాడ్గాం!! 


నేనే నీవై, నీవే నేనై! 

నీవని నేనని లేకుండా, 
నిఖిల జగత్తున నిభృతులమై, 
సఖుల వియత్తల కథకులమై, 
దుఃఖలోకమును ఆశ్వాసిద్దాం! 
సఖ్యజీవులుగ నిశ్వాసిద్దాం!! 





ఆ బెల్లంకొండ 


41 


ఆ బెల్లంకొండ 


ఫాల్గుణ అమావాస్య 


“లెండు లెండోయి విశ్వము మండిపోవు 
చున్నదో గాఢ సౌప్తికాపన్నులార!” 
అనుచు కేకలు వినబడ నదరి లేచి 
చూచినాను- 

మోదుగుకొమ్మ జుట్టునిండ 
మండుచున్న మాలలు గట్టి మాయమైరి 
ఎవ్వరో! 

తేటి పిండులు ఎగసినట్లు 
పొగలు (గమ్మెను! 

నేలపై, పొట్టకంటి 
పట్టుకున్న మర్మటశిశు మాత వలెను 
ఎవరుగని పల్మరించని వృద్ధ దేహ 
ములు, దరిద్రభారమ్మును మోసికొనుచు 
పోవుచున్నది మంటలో, పొగలలోకి 
ఎందుకో! ఎవ్వరో! 


గుండెలు జల్దరించి కనుగోనలు మూసుకుపోయె నాకు! (బ్ర 
హ్మాండము పిక్కటిల్లినటులాయెను భావము వాక్కు కందకన్‌! 
దండిగ కొంతసేపటికి దాపున జూడక జూచినాను ఏ 
కొండలలోనికో! విధుర కోకిల రాగపురేఖ విన్ఫడెన్‌!! 


ఆకలిబాధతో నవయుహార్ద కృశోద్దళ భావ భార మే 

దో కల నాదజీవిత మధూదయ దర్శనమయ్యె! తంబురా 
తాకుచు జీర్ణసాగర కథాకళి నృత్యపు పొంగు, క్రుంగులన్‌ 
వ్యాకుల గీతిబాడె ముది వగ్గగు భిక్లుకి నన్ను జూచుచున్‌! 


“పండిన యాకు లేపగదిపడ్డవొ చూచితిరేకదా; ఇకన్‌ 


ప్రత్యూష (పద్య సంకలనం) 


42 


ఆ బెల్లంకొండ 


మొండిగనున్న యా ముదురు మొవ్వలదూయుడు క్రొంజిళ్ళనే 
పండుగజేయుడో ప్రజలు! భాగ్యవిహీనులు లేరు, పూలవో 
దండలు దండలౌచు వసుధన్‌ సుధగా మధుధార దేల్చెడున్‌!” 


అనుచునె వచ్చి దగ్గరకు అర్ధముకానివి పాట లెవ్వియో 
వినుచుచునుండె! నా యెదను వేడిమి గాడ్పులు వీచి దేహమె 
ల్లను చిరుచెమ్మటల్‌ విసిరె! లజ్జ, భయంబును బుల్మరించె! సం 
తనె కనుచుండగా, నొక లతాంగిగ గన్బడె మాధువీణతో! 


ఆ సౌందర్య మహఃప్రవాహమున నేమైనానో! నా గుండెలో 
దూసెన్‌ బోలును (మోడుటాకు, లిక వాదుల్‌ సేతు రో కోకిలా 
శ్రీ సమ్మోహగళుల్‌! వియత్‌చర ప్రమద హంపీ పాద నాదామృత 
ధ్యాసన్‌ ఆశలు ప్రాకులాడి, (భ్రమరీ ధమ్మిల్లమున్‌ గాంచితిన్‌! 


శారదా ప్రియస్వి నీ రమ్య ముగ్గాక్షు 
అలక, ఒదిగిచూచి పలుకరించి! 
వీణమీద కరము విప్పారనే లేదు 
పెదవి కదుపలేదు పృథివి మోగె!! 


“రమ్ము రమ్మోయి సఖుడా విరాగమేల! 
విశ్వమంత వసంతము వినవా- కనవా!! 
బుతు మహా ధర్మచక్ర పరిభ్రమణము 
తీరుగానె కాలము రూపు మారునోయి! 


నీ గళాన రసము నిండింతు నీవేళ! 
నీ కరాన చిగురు నిలుపుదాన! 
హిమ శిశిరదవార్చు లెగసిన విశ్వాస 
భావ పుష్పవృష్టి వరపుమోయి!” 


అనుచు నెదురువచ్చి ఆలింగనంబున 
ఎత్తెనేమొ నా తలెత్తి చూడ 
నిజమొ! అన్ఫతమేనొ! నేననమ్మలేనైతి 
తెల్లవారుజాము తియ్యనికల!! 
- జార్రంకొంద చందమౌభిళాద్ర 


ప్రత్యూష (పద్య సంకలనం) 43 


ప్రత్యూష (పద్య సంకలనం) 


సెలయేరు 


కనుమేర దూరాన 
కనుపించు నా కోన 
నల్లనా తల కొంత 
నరసి పండినదేమొ! 
నరపుగాదది నల్ల 
నల్లనౌ తలమీద 
తెల్ల మల్లురుమాలు 
తీరేమొ కనుపించు! 
మల్లుపాగాలోని 
మలకలవి యొక కొన్ని 
చెదరి గాలికి చాల 
చెలరేగె ననిపించు! 
కాదు, నల్లనిరాతి 
కంబళంబు, దూది 
యేకిపోసిన రాశి 
యేకమైనటులుండె!! 
పైనున్న యారాళి 
పాల సంద్రమటంచు 
నాగుబాములు కొన్ని 
నడయాడునటులుండె 
నెత్తిగాదది కొండ 
నెత్తమ్మె యగు సుమ్ము 
నరపుగాదది మంచు 
టొరపు పరపగుగాని! 


44 


ప్రత్యూష (పద్య సంకలనం) 


మల్లుపాగాగాదు 
మతి దూదియునుగాదు 
నడయాడు నిడుపాటి 
నాగుబాములు కావు; 
కొండ నెత్తమునుండి 
రెండు మూడుగ జీలి 
జలజల బ్రవహించు 
సెలయేరు లగుగాని. 


2 


కొండపై వారెవరొ 
వెండి గరగిన నీరు 
కుండతో గుప్పుమని 
కుమ్మరించిన భాతి, 
స్వర్ధునీ వీచికల 
జల్లులాడెడి కరుల్‌ 
తొండాలతో ముంచి 
తూరుపెత్తినరీతి, 
మంచుకొలకుల తాన 
మాడిలేచిన దివ్య 
వారకామినియార్ద 
వసనాంచల మనంగ, 
వేయికన్నుల టిప్ప 
వేయకే సురరాజు 
పదిలపరబచెడి సుధా 
భాందంబు దొరలెనన, 
తళతళ త్రళతళ 
త్రళతళత్నాంతితో 


45 


ప్రత్యూష (పద్య సంకలనం) 


జలజలన్‌ జలజలన్‌ 
సెలయేరు ప్రవహించు. 


3 


ఉత్తుంగ శిఖరమ్ము 
నుండి యటు పయనమై 
ఆడాడ పల్లమ్ము 
లందెగిరిపడి దూకి 
మలకలై మెలివడుచు 
మటల విడివడి సుడులు 
తిరుగుచును పొరలుచును 
నురుగులయి పరుగిడుచు, 
దండిగుండులుకొన్ని 
పిండిగొట్టుచునంత 
చెలరేగి గుంద్రాళ్ళ 
చెండ్లాట లాడుచును. 
పచ్చి ముత్తెపు సేసం 
బ్రాల జల్లులతోడ 
తను తొంగిచూచు భా 
నుని పూజలను సలిపి, 
సూర్యుడును చంద్రుడును 
చుక్కలన్నియు గూడి 
మోసులెత్తిన క్రొత్త 
మోహంపు మైకాన 
పవలు రాత్రియు వెంట 
పరువులెత్తుచు నుంట 
అందరను తనయందు 
ఐక్యమొనరించుకొని 


46 


ప్రత్యూష (పద్య సంకలనం) 


జలజలా జలజలా 

జలజల ధ్వనులతో 
తలపొలమ్ములలోకి 
తాదూరె సెలయేరు. 


4 


సానువుల శిఖరాళి 
తో నేకమొనరించి 
ఆసు బోసినరీతి 
నటు నిటుం దిరుగాడి 
పాదరసపుం గుండు, 
పగిలి పారె ననంగ 
మరకతపు పచ్చికల 
మళ్ళలోపల దూరి, 
నికటస్థలము లెల్ల 
నిగనిగన్నిగలాడి 
చూచువారల కనుల 
దోచుకొనునటుచేసి, 
పంటచేడియ ఆకు 
పచ్చకోక పయంట 
మత్తెంపు జలతారు 
మురుపుపోతలు పోసి 
దోరపూవులు కొన్ని 
దోసిళ్ళ గోసికొని 
పరిమళము మైనిండ 
పట్టించుకొని లేచి, 
దారికద్దుగనున్న 
తరుల మూలము లొరసి 


47 


పక్వఫలముల పుడమి 
పడ రాలగాగొట్టి 
ఫలరసా స్వాదనన్‌ 
బలమెసక మెసకగా 
పూల సొమ్ముల నొడల్‌ 
భూషించుకొని మురిసి, 
కలనాదముల నెడద 
పులకితంబగుచుండ 
నలుదెసలు వెలుగ చిరు 
నగవు చూపులు విసిరి 
ఎందు చూచినగాని 
యొదురెవ్వరును లేక 
ఇచ్చా విహారమ్ము 
నిటు కొంతతరి సలిపి. 
చిటిపొటినడల హం 
సిక వోలె నపుడేగి 
చంద్రికాకాంతి, వా 
సవసజ్ఞ పోలికను, 
చెలిమితో ప్రకృతి, స 
జ్ఞితము చేసిన మిసిమి 
యిసుకపాన్సున బవ్వ 
లించె నా సెలయేరు. 


ver 


ప్రత్యూష (పద్య సంకలనం) 48 


ప్రత్యూష (పద్య సంకలనం) 


మామామ వచ్చిండు 
మాకేమొ తెచ్చిండు. 
మంచిముత్యాలివే 


పంచుకొండన్నాడు. 


బొండుమల్లెలు కొంగు 

నిండ విర చల్లిండు 
దండ లల్లిన నల్లు 
కొండుమీరన్నాడు. 


పచ్చిపాల్‌ దెచ్చిండు 
పారనే పోసిండు, 
ఎత్తుకో గలరేవి 


యెత్తుకొండన్నాడు. 


అమృతభాండముదెచ్చి 

అటుకుపై నుంచిండు 
అందుకో గలరేని 
అడ్డ మెవరన్నాడు. 


పలుగురా కొండెక్కి 

పగలబడి నవ్విండు. 
పట్టుకో గలరేని 
పట్టుకొండన్నాడు. 


PX 
3G 


49 


దొరవోలె వస్తాడు 

దొంగవలె పోతాడు. 
కనుమూసి తెజచులో 
కనపడడు మామామ. 


ఎంచిచూడగ చాల 

మంచివా డాతండు. 
చల్లదనముల పుట్టి 
నిల్లగును మామామ. 


దొడ్డ గుణముల వాడు 

దొరతనము గలవాడు, 
నలుపెల్ల దిగమింగి 
తెలుపులే వెదజల్లు 


మామామ కడుపులో 
మచ్చగనుపిస్తుంది. 
లోకోపకారమై 
చీకట్లు మింగిండొ 


మామలకు మామ, తా 

మాచంద మామ 
మామ మామకు మజఖది 
మా చందమామ! 


- వల్లా దుధయ్య 


ప్రత్యూష (పద్య సంకలనం) 50 


అ కప్పగంతుల 


అంజలి 


ఉ. శ్రీ లలనామణిన్‌ గలిసి ప్రీతిగం గాపురమబ్బుంగాత మ 
మ్మేలు తెలుంగు శారదకు; నెయ్యెడం గాంచిన దేశభాషలన్‌ 
మేలని కీరితిన్‌ గనుచు మేదిని భాసిలు కన్నతల్లి మా 
పాలిటి కల్పవల్లి సుతపాళి నివాళులందేలి యేలుతన్‌. 


ల్‌ 


శాలివాహనరాజచంద్రులయేల్పడి 
నిగ్గు దేరినపంటనేల యిద్ది 
చాళుక్యభూమీంద్రసమదసామజదాన 
ధారలం దనిసినధరణి యిద్ది 
కాకతీయనృపాలఖడ్గధారల శత్రు 
పంకముల్‌ విరిసినవసుధ యిద్ది 
విద్యానగరరాజవీరుల శౌర్యోష్మ 
రిపువనుల్‌ వొలిసిన పృథివియిద్ది 


తే.గీ. సంస్కృతాంధ్రకవీంద్రులసరసకావ్య 
వాహినులచేవ గొన్నట్టివసుధ యిద్ది; 
సకలకకుబంతరాళవిశ్రాంత మైన 
మనతెలంగాణమహిమ సామాన్య మౌనె? 


చ. పరిణతచిత్తమున్‌ గలిగి, పారము లేనికృపారసంబునన్‌ 
బరంగి, యమాయకత్వగుణపావను లై, పొరుగింటివారిమే 
లరయుచు, నాత్మలో నతిథియర్చయె పెన్నిధిగాం దలంచుస 
చ్చరితుల నీసుపుత్రుల విశాలదృశాయతిం బోవు మమ్మరో! 


ప్రత్యూష (పద్య సంకలనం) 51 


అ కప్పగంతుల 


ఉ. 


రాజున కైనంగాని కవిరాజునకున్‌ బుధరాజుకున్‌ పరి 
వ్రాజకరాజుకున్‌ జననిపాదసమర్చన పూర్వజన్మవి 
(బ్రాజదనేకపుణ్యపరిపాకముచే లభియించుం గాదె! త 
త్పూజ లొనర్చి సర్వజనపూజ్యుండ వై విలసిల్లు మాంధ్రుడా! 


కవికులకోకిలాళి సహకారము లేక కడింది గుంది మా 
ధవసహకారమున్‌ గని కృతార్థతం గావ్యకుహూరుతంబులన్‌ 
జెవిచవిం గూర్చుచుండ బుధశేఖరులార తెలుంగుశారదన్‌ 
దవిలి భజింపుండయ్య! ప్రమదంబునం గావ్యసుమప్రజాంజలిన్‌. 


నిష్టాతృత్వము శబ్దతంత్రమున నిర్ణిద్రప్రభావాతి రో 
చిష్ణుత్వంబును గావ్యమార్గమున నిస్సీమంబుగాం గన్న భ్రా 
జిష్టుల్‌ పండితసత్మవుల్‌ గల సభాక్షేత్రంబులన్‌ గూర్చి వ 
ర్ధిష్టుల్‌ సోదరులార! మీరు దృఢభక్తిన్‌ గొల్వుండీ! శారదన్‌ 


ఒకజాతి కొక్కనాలుక, 

యొకహృదయం, బొక్కపూన్మి యొకవిద్యయె నీ 
యకలంకకృపాదృష్టిని 

సకలాశాయశముం గూర్చి సాంకుము తల్లీ! 


జయముల్‌ గూర్చుచుం దెల్లుతల్లికి; మహోత్సాహంబుతో సోదరుల్‌ 
క్రియ లెల్లన్‌ సమకూర్చుచున్‌; సుకవిరాట్మీర్తుల్‌ దిగంతంబులన్‌ 
“జయజై” యంచు సుతించుచున్‌ నిలుపుండీ! సౌభ్రాత్రసంపన్నులై 
ప్రియ మొప్పారంగ నాంధ్రభారతికి నర్పింపన్‌ బ్రసూనాంజలుల్‌ 


రాజోత్తములకు, సత్మవి 
రాజోత్తములకును, విబుధరాజవరులకున్‌ 
భ్రాజితజననీభారతి 

పూజకులకు నెల్ల నిండు పూజాసుమముల్‌. 


ప్రత్యూష (పద్య సంకలనం) 52 


అ కప్పగంతుల 


గీ. ఆరవీందుతారకముగ నరసి మమ్ము 
నాంధ్రసంస్కృతి జగమున నలముకొనుచు 
మహితసంస్కృతులన్‌ దలమానికంబు 
గాంగ వెలింగెడునట్టులు గనుము తల్లి! 


- కప్టుగంతుల లృక్ధణళాద్రు 


ప్రత్యూష (పద్య సంకలనం) 


వ్‌తే 


అ గార్లపాటి 


ప్రత్యూష (పద్య సంకలనం) 


యం 
గృ 

ఇది మహాంబుధి; ఇందులోపల 

ఉదయమయ్యే; ఊర్మికలకూ 

మొదలెజబుంగము; తుదియెజుంగము 

యెన్ని యల్లోలంబులో 


ఇక ముందుబుట్టె 
వెట్టి కల్లోలంబులో? 


ఈ మహోర్ముల నెవడు లెక్కిడు 
ఈ మహాంబుధి నెవ్వడీదును 
యే మహాత్ముండెజుగ గలడిం 
దే తుఫానులు బుట్టునో 
మిన్నొజయబొంగీ 

యేమిటిని పడగొట్టునో? 


ఏ సురాసుర లీయనంత మ 
హా సముద్రము నాసపెంపున 
యే సరణి మధియింతురో యిం 
దేమి యమృతము బుట్టునో 
ప్రళయంకరంబగు 

నెట్టిగరళం బుట్టునో? 


ఇందు శుక్తిక లెన్నియున్నవొ 
ఇందు శైలము లెన్ని యున్నవా 
ఎందజుద్ధతు లిది (గహింపగ 
ఎంత యత్నము జేసిరో 
ఫలమొందకుండా 

ఎన్ని మేనులు బాసిరో? 


54 


ప్రత్యూష (పద్య సంకలనం) 


అ గార్లపాటి 


ఎన్ని జంతువు లిందు బుట్టినొ 
యెన్ని జీవము లిందుగిట్టెనా 
యెన్నితడవలు; ఎన్ని పడవలు 
ఈ మహాంబుధి మునిగెనో 
ఇంక ముందు ముందూ 

ఎన్ని మున్గగ నున్నవో? 


- గార్లపాటి రాఖువరెడ్డి 


వ్‌క్‌ 


సంక్రాంతి 


చిరుతల కనువుగ చిందులు ద్రొక్కుచు 
పాటలు పాడుచు పరుగులు పెడుతూ 
దాసరివచ్చీ ఛెంగున వ్రాలాడూ 
వేసము చూడా వేగము రారండి! 


ధువునేత్ర విగతానల జ్వాలలు లా 
'క్రూరాహి ముఖగత జిహ్వలులా 
భుగభుగ మండే భోగిమంటలివి 
శుభముల గూర్పగ గొలుతము రారండి! 


ప్రతిభులు పన్నిన దొడ్డవ్యూహంలా 
పండుగ కన్నియ వపుర్లతలులా 
వన్నెల వంపుల రంగువల్లులివి 
కన్నుల పండువు నందగ రారండి! 


వ్యూహములోపలి వీర శ్రేణులులా 
కృతులలోపలీ అక్షరపంక్తులులా 
బారులదీర్చిన గొబ్బి దేవర్లివి 

భక్తితొ కొలుతము బిరబిర రారండి! 


పంటలొందొంటి పల్మరించు కో 
వెంటనంటి నడయాడునట్లుగా 
పరువముగూర్చే “పాలవెల్లి” యిది 
మురిపెముదీరా చూతము రారండీ! 


చిరునవ్వు పాలబుగ్గలన్‌ దొరలాడ 
నునుసిగ్గు కనుదోయి దోబూచులాడ 
కన్నెపడతులా వెన్న జీవితాల్‌ 

పున్నెము పడయా దీవింతము రారండి. 


ప్రత్యూష (పద్య సంకలనం) 56 


శారద 
ఆంధ్ర శారదనీకు అక్షరాంజలులూ 
అందుకో ఆదుకో రావమ్మ మాయమ్మ! 


తరతరాల్‌ మాయింట తాండవించితి వంట 
తలపు తరగలవెల్లి తళుకు బెళుకులతల్లి! 


తెలుగు నేలలపైన తేనె మాగాణి నీ 
తీరుగా తేటగా తీర్చి దిద్దిన తల్లి! 


పదకవితా సుదతికి మధురగాన ఫణుతులన్‌ 
ముదముతో ముద్దుగా చదువ నేర్పినతల్లి! 


ప్రబంధ సుందరీ రసబంధుర భంగిమలూ 
ప్రభలతో ప్రబలగా ప్రబోధించిన తల్లి! 


నవకవితా యువతీ భావాభినయ గతులు 
శివములౌ లీలలన్‌ హవణించిన తల్లి! 


ప్రణయ రాగములోన ప్రణవ నాదమునింపి 
ప్రవిమలయోగ నియతి ప్రసాదించెడి తల్లి! ॥ ఆంధ్ర ॥ 


- విల్లలమళజ్ఞో వేంకట వానుమంతరావు 


ప్రత్యూష (పద్య సంకలనం) 57 


అడుగుజాడలు 


కాంచి కాంచిన కనులు 
కనుమేర దాటంగ 
కనుపాపలను జెప్ప 
కబళించి వేసింది 
కలలుగానివి గాధలూ 
చెలియలో 
కాలమ్ములో గల్సెనే. 
లోకాల హింసల్లో 
లొంగి లొంగీపోయి 
ఆలోకనముకైన 
ఆరాటపడ తుదికి 
అదియు కరువైపోయెనే 
సఖియరో 
ఆర్తి నేరికి దెల్పనే? 
సిగలొ పూవెడి తేనే 
సిరులొల్కు చూపుల్ల 
నాకంట బడకున్న 
నిలువవే కాలొకట 
అడుగుజాడలె మిగిలెనే 
నారాణి! 
అడవిబ్రతుకై పోయెనే 


- అద్లూరి అయోధ్యరామయ్య 


ప్రత్యూష (పద్య సంకలనం) 58 


పువ్వా! 


వాసంతవీథుల్లొ వయ్యార మొలికించి 
పైరగాలుల్లోన పారవశ్యముజేసి 
వడగాడ్చులకు నీవు వాడిపొయ్యావా? 
పువ్వా! వాడిపొయ్యావా? 


సూర్యుడే దండెత్తి చుట్టివే సేవేళ 
ఆకాశమందుండి అగ్ని గురియుచునుండ 
మండుటెండల కీవు మాడిపొయ్యావా? 
పువ్వా! మాడిపొయ్యావా? 


కాళరాత్రుల్లోన కాజు మబ్బుల క్రింద 
ఉజుము మెరుములమధ్య ఉక్కిరీబిక్కిరై 
ప్రళభయవర్నానికే రాలిపొయ్యావా? 
పువ్వా! రాలిపొయ్యావా? 


ప్రీతిమాలికనయ్యి నాతిచేతులగుండ 
నాథుమెడలో వెలసి నాట్యాలు తెగజేసి 
నవ్యజంటల మధ్య నలిగిపొయ్యావా? 
పువ్వా! నలిగిపొయ్యావా? 


బలివెట్టగా నిన్ను, బలవంతముగ కోసి 
స్వార్థమానవులంత స్వామిపూజలు సేయ 
దేహమే యర్పించి ధన్యవయ్యావా 
పువ్వా! ధన్యవయ్యావా? 


శవముమెడలో నీవు శిశువుచేతిలొ నీవు 
వధువుతలలో నీవు వరునిహృదిపై నీవు 
పరుల కష్టసుఖాలు పంచుకొన్నావా? 
పువ్వా! పంచుకొన్నావా? 





ప్రత్యూష (పద్య సంకలనం) 


ఆ మూటుపురి 


59 


ఆ మూటుపురి 


చందమామ 


ఎన్నాళ్ళకొచ్చావు ఓ చందమామా 

ఎక్కడా దాగావు నా చిన్నిమామా! 
చీకట్లు నినుజూచి సిగ్గుజెందాయి 

చక్ర వాకాలన్ని చెలరేగినాయి 
నల్ల కలువలపూలు కళ్ళార వికసించె 

మల్లె 'రాతిరి రాణి” పరిమళం ప్రసరించె 
అద్దంలో మా చిట్టి ఆడుకొను నీతో 

ముద్దుగా పల్మును ముచ్చట్లు నీతో 
నీ ఇల్లు వాకిలీ ఎక్కడున్నాదీ 

నీ తల్లిదండ్రైవరు చెప్పవే మామా? 
పిల్ల తల్లులు నిన్ను పిల్చినా ఎప్పుడూ 

పారిపోతుంటావు నా దొంగమామా!! 


- మూటువురి వౌంకబోళ్లరరావు 


ప్రత్యూష (పద్య సంకలనం) 60 


అ సోమరాజు 


గౌరి 


పున్నెములందు సద్రచనబొందిన యీ పరమ వ్రతంబులో 
బన్నిన కంకణమ్ము కర పంకజమందలరార భక్తి సం 

పన్నత నారితేరిన యుమాసమలన్‌ పదమంటి 'మొక్కన 
య్యన్నులమిన్న లాడెడు ప్రియంబులు చెల్లియ నిన్నునోముతన్‌ 


ఎవ్వరు నేర్చిరే చెలియ యీ గతి వాయనమిచ్చి పల్మనీ 
నవ్విన నవ్వులో తెనుగు నాటి మనోహరకీర్తి వల్లికల్‌ 
పువ్వులు పూచెనమ్మ నరపుంగవుడౌ పతి నెమ్మనంబులో 
గ్రువ్విన భావముల్‌ వెలికి గూర్చినవే నునుసిగ్గు దొంతరల్‌; 


కొసల మరల్చివేసినది క్రొమ్ముడి నూతన ధూప సౌరభ 

ర సువాసితమ్మునయి వ్రాలెను వెన్నుననంటి దీరమై 
యూ 

సవచయమ్మునందు పరిభాగమునందెటు నిల్పితమ్మ! యా 


స విదులించుకొన్న పతిభాగ్యము నేమని ప్రస్తుతించెదన్‌ 


స 
స 


eR eX 


es 


ఆచారమ్ము లలంకృతమ్ములు స్తుతివ్యాపారముల్‌ నేటివా 
ప్రాచీనంబులు నిండికొన్ఫవి సమారబ్ధ వ్రతంబందు నో 
హో చైతన్య కళాస్వరూపిణి! త్రిలింగోర్వీ సుమారామముల్‌ 
బూచెన్‌గా మధురాననేందు మధు సంపూర్ణ (ప్రవాహంబునన్‌ 


- నోమరాజు ఇందుమలీదోని 


ప్రత్యూష (పద్య సంకలనం) 61 


9 కేశవపంతుల 


హితోక్తి 


పుప్పులపైన నిప్పులను బోయుట కేనియు, మల్లెతీవకున్‌ 
(గొవ్విన కాజుదున్న జతగూర్చుటకేనియు గున్నమావులన్‌ 
మవ్వము దూలిపో సెగల మాడ్చుటకేనియు సాహసించి యీ 
పువ్వులతోటనే నజుకంబూనిరి కొందజు మూఢ మానవుల్‌ 


ఒక సీతమ్మను నాకు పాపము జటాయు క్రోధమై, వానర 
ప్రకరంబై హనుమన్నిదాఘ దహనజ్వాలాళియై, రాము సా 
యకమై కూల్చె సమూలఘాతముగ దేవారాతిం బౌలస్తునే 
డొకటీ రెండునుగావు స్రీలకగు నాయుర్మానభంగ క్రియల్‌ 


పాలబుగ్గల శిశు వ్రాతంబు మంటల 
బడి *'చుంయి” మని కాలు నెడరుపాటు 
కాళ్ళపారాణి బుగ్గల కాటుకయు మాయ 
నవదంపతులు కత్తి నబుకబడుట, 
పూచిన తీవియబోలు ముత్తయిదువన్‌ 
సిగబట్టి యీడు దుండగులదాడి 
కాటికి కాల్ఫాచి కదలని ముదివగ్గు 
మంట మూటగవైన మడిసిచనుట 


యనెడి ఘోరాతి ఘోర కృత్యంబులెల్ల 
ప్రజల స్వాతంత్ర్య లాభ సంపదనెపాన 
న్యాయమొల్లని మతమ హోన్నాదచిత్తు 
లేకధాటిగ సలిపినవేగదయ్య! 


నవఖాళీ రుధిర స్రవంతులకుం జింతన్‌ మగ్గి, పంజాబు ఘో 
ర విపత్తున్‌ భరియింపలేక, వివిధ ప్రాంతోగ్ర సంఘర్షణల్‌ 
చెవులన్‌ జీములుగట్ట, దుండగుల కాళ్మీరో గ్రధాటిన్‌ పరా 
భవశంకన్‌ బడు భారతావని దలంపన్‌ గుండె నీరయ్యెడిన్‌ 


ప్రత్యూష (పద్య సంకలనం) 


62 


ఆ కేశవపంతుల 


ఎన్నో ఘోరము లెన్నా కష్టములతో నీనాడు స్వాతంత్ర సం 
పన్నంబైనది భారతంబు; మరలన్‌ బ్రత్యగ్ర సిద్దాంతముల్‌, 

సన్నాహంబులు, భావభేదములు, స్వేచ్చావృత్తు లుద్రేకముల్‌ 
పన్నాగంబులు రేపి శాంతిసుఖముల్‌ భంజింపకోయీ! సఖా! 


నాగలితోడిదే జగమనం గృషిసల్పెడు రైతుబిడ్డలున్‌ 
భోగములెట్టివో! మధురభోజనమెట్టిదొ! కానకున్న యా 


త్యాగులు కార్మికుల్‌ చెడుగుదారులబట్టి నశించిపోవ నే 
వో! గునిపూడిజంగముల యూహలుపన్నకుమోయి! మిత్రమా! 


- కేళవవంతుల నరనింవాళాద్రి 


ప్రత్యూష (పద్య సంకలనం) 63 


ఆ సురవరము 


ల్త్‌ 


ణు. 


తెనుగు తల్లి 


పరిపూర్ణ పావనాంభ స్తరంగోద్వేగ 
గౌతమీ గంభీర గమనమునకు; 
ఆలంపురీ నందనారామ విభ్రాజి 
మల్లోబఫలరాజ మధురరుచికి; 
ఆంధ్రీ కుమారీ సమాయుక్త పరిపూత 
తుంగా పయస్సు మాధుర్యమునకు; 
ఖండశర్మర, జాతి, ఖర్జూర, గోక్షీర, 
ద్రాక్షాదియుత రామరసమునకును; 


అమృత నిష్యందివల్లకీహాదమునకు; 
రాగిణీ దివ్యసమ్మోహ రాగమునకు; 
తేనెతేటల నవకంపు సోనలకును; 
సాటియగును మా తెనుగు భాషామతల్లి. 


ప 
గత 


ప్రత్యూష (పద్య సంకలనం) 64 


ప్రత్యూష (పద్య సంకలనం) 


మిత్రుడా ! 


కొండవీటిని కోటలమరిచి 
దండివీరులు తాండవింపగ 
చండవీర్యము నిండియుండిన 
తెనుగుభూమిది మిత్రుడా! 


శాయనార్యుని సాకిపెంచిన 
ధీయుతుండగు తిమ్మరుసువును 
బాయకుండగ ప్రబలజేసిన 
తెనుగుభూమిది మిత్రుడా! 


నవరసమ్ముల నాదమొప్పగ 
చెవులుసోకగ కవనమల్లిన 
కవులుముగ్గురు కల్గియుండిన 
తెనుగుభూమిది మిత్రుడా! 


వేమనార్యు వివేకమహిమను 
సోమనాథుని సూక్తియుక్తిని 
రామలింగని రమ్యచరితను 
గన్నభూమిది మిత్రుడా! 


దత్తమండలి ధైర్యపటిమయు 
నుత్తరాంధ్రుల యుచితచర్యలు 
నుత్తమంబుగ నొప్పియుండెడు 
తెనుగుభూమిది మిత్రుడా! 


ఆ సురవరము 


65 


ఆ సురవరము 


ప్రత్యూష (పద్య సంకలనం) 


ఆయుధంబుల ఛాయబెరిగిన 
కాయబలమున గడలు గెలిచిన 
వేయివిధముల పేరుబొందిన 
యంధ్రయోధుల బొగడుమా! 


తేటమాటల తేనెలొలకుచు 
పాటవంబున బరుషమొప్పుచు 
సాటిబాసల నీటుమీరెడు 
నాంధభాషను బొగడుమా. 


- నురవరము ధ్రతావరెడ్డి 


66 


తెనుగు తోట 


తెలుగు తోటలలోన తెలుగు వన్నెలు లేవు 
శోభనిచ్చే దెన్నడో? 
తోటంత 
సొగసు గులికే దెన్నడో? 


అల్లు పందిరిలోన - ఆటలాడెడు తీవె 
పడగ లెత్తే దెన్నడో? 
తోటంత 
పైకి బ్రాకే దెన్నడో? 


అందాలు జిలుకుచు - ఆకుమరుగున జేరి 
మొగ్గ తొడిగే దెన్నడో? 
తోటంత 
సిగ్గు జిలుకే దెన్నడో? 


పసరు తీవెలలోన - పసిడి పిందెలుపడీ 
పండ్లు పందే దెన్నడో? 
తోటంత 
పరువు కొచ్చే దెన్నడో? 


గాలి తాకుడులకు కదలి ఉయ్యలలూగి 
జోల బాడే దెన్నడో? 
తోటంత 
సొంపు లొలికే దెన్నడో? 


ప్రత్యూష (పద్య సంకలనం) 67 


పూవుపూవున దిరిగి - పూలమధువును త్రావి 
తెట్టెబెట్టే దెన్నడో 
తేటుల్లు 
తేనె గూర్చి దెన్నడో? 


లేమావి కొమ్మతో - లేత యిగురాకు దిని 
కంఠ మెత్తే దెన్నడో? 
కోయిలల్‌ 
గాన మొసగే దెన్నడో? 


వాసంత లక్ష్మియు - వర్షబుతువును బిల్వ 
కోక గట్టే దెన్నడో? 
తూనికల్‌ 

గూడి ఎగిరే దెన్నడో? 


తొలివాన అదునులకు - తోటకాపరివాడు 
పాదు త్రవ్వే దెన్నడో? 
ఎరువుల్లు 
పారజల్లే దెన్నడో? 


తెలుగు కోటలలోన - తెలుగు వన్నెలు లేవు 
తేజ మొచ్చే దెన్నడో? 

తోటంత 

తీగబారే దెన్నడో? 


= నిర్యవగద రాధాక్టృఖ్ణరావు 


ప్రత్యూష (పద్య సంకలనం) 68 


అ వుర్చుటూరు 


ఆంధ్రభారతి 


సీ. శబ్దశాసనుండు వాగ్గరిమంత్రము పఠించి 
నిన్ను ప్రతిష్టించె నియతిచేత 
ఆవాహనంబౌటనర్థ్య్యపాద్యములిచ్చి 
తిక్కన కవివంతు దీర్చుకొనియె 
కనకాభిషేకభాగ్యముం బొందగల్లితి 
కవిసార్వభౌము సాంగత్యగరిమ 
తగు నలంక్రియల దిగ్గంతి యూధముదన్నె 
అవధానులెల్ల ధూపాదులొసగ 


గీ. నవ్యసాహిత్యకవు లర్చనలనుదన్చ 
కోకిలలు మంత్రపుష్పముల్‌ గురియుచుండ 
సాటి రాష్ట్రాలు మంగళాక్షతలు జల్ల 
నలరు భాషావధూటి యంజలి ఘటించు 


సుధల వెదజల్లు ఓష్ట ప్రసేన కలిత 
శ్రుతులు వెలయించు వీణావిశుద్ధహస్త 
సుమములను బంచిపెట్టు మంజుల లతాంగి 
ఆంధ్రభారతి! సతము నిన్నాశ్రయింతు. 


- వుడ్దుటూడరు రాథువాబార్యులు 


ప్రత్యూష (పద్య సంకలనం) 69 


అ సి॥ భార్గవ 


ప్రత్యూష (పద్య సంకలనం) 


ఎందులకో 


నందన వీధికలందు 
చందన వాయువులందు 
నందించును నవసౌరభ 
మందించును ఎవ్వరికో? 
ఎవ్వరికో? ఎందులకో? 
ఎందులకో నా హృదయం? 


వెన్నెల క్రొన్నెల యగుచు 
చిన్నని కిన్నెర యగుచు 
చిలికించును సుధానిధిని 
పలికించును నభో ధునిని 
ఎవ్వరికై ? ఎందులకై ? 
ఎందులకో నా హృదయం? 


భ్రమరీ వ్యాధూత సుమిత 
రమణీయ నికుంజ శోభ 
గమనించుచు గమనించుచు 
గమకించును విషాద గీతి 
ప్రవహించును బాప్పరీతి 

ఏ యెడకో ? ఏ కడకో? 
ఎందులకో నా హృదయం 


ఏ తరుణీ దరహాసం 

ఈ సుమనస్సు వికాసం 
ఒలికిన వలపులతోనే 
మసిపట్టిన ఆశయాల నేల 
రుస రుస లాడించు? 





70 


ప్రత్యూష (పద్య సంకలనం) 


మధుర ఫథము 


కన్నులరమోడ్సి కమ్మని కంఠమెత్తి 
సుందరోహాకరం చితానంద గగన 
యానములలోన మోహన గానములను 
ఆలపింతమురమ్ము నాయందు నీవా 
నేనా నీయందు లీనమై ఏకరీతి 


ఏమి తపమచారించితినో మనోహ 
రాంగి! భవదీయ కలపరిష్వంగమునకు 
మారుపోవుదు, నను నేనె మరచి నీదు 
లలిత పరివాది నీ సుధామల తరంగ 
రురులలోని తుషారమంజరులలోన 
దేలిపోవుచు తన్మయ తీరములకు 


వ్రాలుదంతట నీ కపోలాలపైన 
ముద్దులొలికెడి చిరునవ్వు మొగ్గనగుచు 
తాండవింతును నీ యురస్థలమునందు 
తావి వెదజల్లు విరజాజి దండనగుచు 
నూత్న సంపుల్ల మన్మనోంబుజదళాస్త 
రముల నానందమధుర మరందమీవు 
మాధురీభావ సురభి సంపదవ నీవు 
స్వాంతమే నీవు జీవిత స్వాదుసరసి 
కలసుధాపూర మీవు నా గానమీవు 


నీదు కడగంటిచూపు వెన్నెలలతోడ 
ఈయమేయప్రసన్న విహాయసంపు 
సరళ వీథులలో మనశ్చంద్రు డిటులె 
పెరిగిపోనిమ్ము చిన్ముద్ర కరణినింక 


రథము నడిపించు అక్షీర పథములందు. 


mg 


9 సి॥ భార్దవ 


71 


9 సి॥ భార్గవ 


స్వప్న సుందరి 


కాటుక నీలిరేకల నిగారపుక్రాల్లను చూపుతోడ స 

య్యాటలనాడు లేనగవుటందపుమోకల నేలనాహదిన్‌ 
మీటెదు చిన్ని కిన్నెరను మీటిన రీతి మనోహరీ? ఎటో 
దాటిననాటి స్వాప్నిక కథాగతులన్‌ బలికింపబోకుమా! 


కన్నులు మూసిలోనగనగా కనిపించు స్మితించు నీదు దీ 
వ్యన్నవమూర్తి నా హృదయ పద్మమునన్‌ వరపద్మయి, రసా 
భ్యున్నత భావడోలికల నూగుచునూగుచు దేలిపోవ, నా 
కన్నులు విచ్చు హెచ్చు తమకంబున అ॥్రులురాలుజాలుగా 


దూరపు మేర దోచియును తోచనిఆయచలాగ్రమందు, మం 
దారవుతోటవాకిట నదా ప్రవహించు రురీమృదూర్శి మా 
లారవమేలితస్వర కరస్థవినోద విపంచివై, లయ 
స్ఫారమనోజ్ఞగీతికలు పాడెదవే ఎదవేగిపోవగన్‌ 


ఆడెదవొక్కసారి నభయందున జక్కదనాలచుకృవై 
పాడెదవేదియో హృదయభారముడిగ్గ అమర్యకన్యలన్‌ 
గూడిచరింతునందనము కోనలబూవుల సోనలందు దూ 
గాడుచు నింపుకొందువు మనంబునమోద నిలింపసంపదల్‌ 


తొలిరేవెన్నెల పాలకోనేరును ము 
ద్దుల్‌మీర నీ వేనునున్‌ 
జలకంబాడిననాటిమై పులక లిం 
కన్‌దోచు క్రొంగ్రొత్తలై 
తొలగంబోవదు ఆరమాప్రతిమ క 
న్లోయిన్‌ దిగన్‌జారు కా 

ల్వలలోనన్‌ (బ్రతిబింబితంబు నగుచున్‌ 
లాలించెడిన్‌ డెందమున్‌ 


ప్రత్యూష (పద్య సంకలనం) 72 


ప్రత్యూష (పద్య సంకలనం) 


కలయైపోయిననాటి జీవితసుధా 

కాంక్షా ప్రపంచంబు నం 

దలి యందాల గులాబి పూబొదలు, మం 
దానంద వాయూర్శికల్‌, 

వలపుంగాని పసందు సంజలును, లీ 
లావేణు సంరావముల్‌ 

తలపోయన్‌ ఒక చిత్ర చిత్రితములై 
తాకున్‌ మనోదృష్టికిన్‌ 


వినవచ్చున్‌ మృదురీతి నిర్ణరవనీ 
విద్యాధరీ కిన్నరా 

క్వణనంబుల్‌, కనవచ్చు త్రుళ్ళిపడు గం 
గారంగమార్శి ప్రఖే 

లన హేలానవడోలలన్‌ గదలు చం 
ద్రస్మేర మందారముల్‌ 

కనులన్‌ మూసి గతానుభూతుల సమీ 
క్షల్‌ సేయనొక్కొక్కచో 


కాటుకచీకటిం బొగలు 
గ్రకుఘనాఘన పంక్తులందు న్‌ 
వేటికి దూరినావు తపి 

యింతువు - తీరని విప్రయోగ దుః 
ఖాటవులందు గ్రుందు హృద 
యంబువలెన్‌ శమియింప మేని ఆ 
రాటమునాదు భాప్పర్వురు 

లన్‌ జలకంబులు ఆడిపోగదే. 


9 సి॥ భార్దవ 


- నిరివ్రగడ భాధవరావు 


73 


అ జమృ్మలమడక 


నీరాక 


నీవు రావాలన్న మమతే 

నీవు వస్తావన్న మురుపై 

బ్రతుకు కిన్నెరభావ మూర్చన 

లొలికి పోయినదీ 
నీవు వస్తావన్న మురుపున 
నీవెవరవో పోల్చుకుంటూ 
జీవతూలిక తీవవెన్నెల 
పొంపు లంపినదీ 

నీవు రావాలన్న వలపే 

తలపుతేనియ భరముమోస్తూ 

విరహగేయ దిన ప్రసూన 

వకుల నల్లినదీ 
నీవెవచ్చేవన్న మురుపున 
బ్రతుకుతమ్మినియాసముత్తెము 
లొలికి నిలువున నులుకుతూ న 
ర్తిల్లి పోయినవీ 

ఊరికావలి మావి లోపున 

దారిగాచిన పిల్లకోయిల 

నిన్ను పోల్చుకు “మేలుకొమ్మని 

యీల వేసినదీ; 
వీథి పందిట కన్నె మల్లియ 
“వచ్చెలే! 
పంటలు పండెలె”మ్మని చిలిపిపాటును 
కన్ను గిలికనదీ 


ప్రత్యూష (పద్య సంకలనం) 


74 


అ జమ్మలమడక 


సందడిలొ సందడిగ యళివర 
మాడుచూ పాడుచు ముగ్ధ- 
ప్రణయి నూరార్చుచూ మోవిని 
అంటిపోయినదీ 


Kk KX xX 


రాకలో రంగిలిన నే నీ 
రాకలోనే మైమరుస్తే 
సేకరించిన సొంపు సంపద 
నీ కొనర్చే దెవ్వరో!! 


- జమ్ములమడక' నూర్చద్రకాళరాన 


ప్రత్యూష (పద్య సంకలనం) 75 


అ సన్నిధానం 


మాయ 


ఇదియేమొ యెవరైన నెరుగంగజేయరా? 
ఇటులున్న నా బాధ నెటులైన బాపరా? 


దీని నీడలు నిండు దిశదిశాంతములందు 

అన్ని యెల్లలుదాటి యంతటన్‌ బ్రసరించు 

ఆ నీడ ఛాయలన్‌ విశ్వమంతయుగూడ 

ఒకరీతి మదితోచు నొకరీతి కనిపించు ॥ ఇది ॥ 


బెనన్నవాటిని అద్దికాదని చెప్పు 

కాదన్నవాటిని కనిపింపజేయును 

ఒకసారి నొకదాని నొకరీతి జూపించు 

మరుసారి దానినే మార్చి జూపించును ॥ ఇది ॥ 


కనుల గ్రమ్మినవేమొ కారుచీకటులల్ల 
కనుపింపదేమియు, కనలేను నిజమును 
ఏమున్నదీ వెనుక నేమున్నదోయీ? 
తెలియజాలక నేను విలపించుచుంటి 


ఇదియేమొ యెవరైన నెరుగంగజేయరా? 
ఇటులున్న నా బాధ నెటులైన బాపరా? 


- నన్మిధానం శ్రీధరళర్ధ 


ప్రత్యూష (పద్య సంకలనం) 


అ బూర్గుల 


ఆయాది 


ఆయాది నాకిపుడు హాలహలంబయ్యె 
లోకమే చీకటిలొ లోపించె నాకు 
శోకమే నలుదిశల (శశుతియించెనాకు! 
నన్ను నే చూసుకొని నిన్నే తలచుకొని 
నిన్ను చూసినచాలు అన్నీ మరచిపోయి 
నీవు నాతో వుంటే చావులేదనుయాది "en 
రసవాహినులు పారు గుసగుసల యాది 
కొసరి కొసరీ నవ్వు విసరు పువ్వుల యాది 
రాగనిభృతమైన త్యాగాల యాది nel 
వాల్చూపు జాలులో పోల్చుకోలేనట్టి 
కన్లోన లందూరు కమ్మనీ మధువులు 
కాలాహి విషమునే కరగించు యాది "en 
మల్లెపందిరి క్రింద నీవల్లివేసిన (ప్రేమ 
పిల్లకాల్వల కెలన నే కొల్లగొట్టిన ప్రేమ 
దేవాలయంబులో దీక్షబూనిన యాది ie 
అద్దములొ మన ప్రతిమ లాడుకొను యాది 
నిద్దురోయినగాని వద్దన్నగాని 
ముద్దులొలికిన పేమ యుద్దాల యాది nel 
ఆయాది నాకిపుడు హాలహలంబయ్యె 
లోకమే చీకటిలొ లోపించె నాకు 
శోకమే నలుదిశల (శశుతియించెనాకు! 


- జూర్లుల రంగనాథరావు 


ప్రత్యూష (పద్య సంకలనం) 77 


ఆ ఖండవల్లి 


భానురథము 


ఉదయంబందును భాస్మరా! కరసహస్రోన్మేషముప్పొంగ నీ 
సదయాకారము గాంచు వేడ్క సరసీజాతంబులున్‌ మానవుల్‌ 
సదలుం బర్వతముల్‌ నభంబు భువియున్‌ నానా మహాజీవులున్‌ 
ఎదురుంజూపుల జూచుచుండ్రు, ప్రభురాకన్‌ వేచు సభ్యుల్‌ బలెన్‌ 


కాలుడు మాయయందు బుధగణ్యతనొందెడు సాలెదంపతుల్‌ 
మూలములేని యాకసపు మోలల మగ్గమువైచి చిత్రమౌ 
కాలపు తెల్లతాను కడకమ్ములు లేకయనేయనేయమే 

మోదిని దానిగొల్పికొన నొప్పును సూర్యుడు మూరబద్దయె! 


ముసలి యెద్దునులేప వెసపాగ సవరించి 

కట్టుపై చేయిడి కర్షకుండు 
పెంటితో ప్రియమాడి పిల్లల ముద్దాడి 

మేతల కరుగంగ పోతుపక్షి 
“ఇంతయే ప్రాప్తిబోలీ నాటి కంచును 

తడబడి పరువెత్తు తస్మరుండు 
ఉద్యంత మంత్రంబు నుచ్చరించుచు 

నర్థ్య మర్పింప నిల్చిన యాహితాగ్ని 


ప్రియుని కౌగిలివిడలేక బిడియపడుచు 
నత్తవారింట మెలగె క్రొత్తపడుచు 

ఆలకింతును చెవియొగ్గ యలతియలతి 
బంధురధ్వానమునవచ్చు భానురథము 


ప్రత్యూష (పద్య సంకలనం) 78 


ఆ ఖండవల్లి 


స్వామీ! పల్వురు శిష్యవర్గముల కాచార్యుండవై నీవు ఛం 

దో మీమాంసలు సల్పుమందువటగా ఓంకారముల్‌ సల్పి వా 
రే మోవించు ధరింట్రు విద్యలను నేడీ ప్రాక్త నాచారముల్‌ 
సామర్థ్వంబులుసున్న్య చాక్షుషములై శాస్తంబులున్‌ జెల్లెడిన్‌ 


ఆముదమా ఖరీదు; చమురా చమురాయెను; సీమనూనియల్‌ 
భామల ప్రొయ్యిమంటలకు పట్టెడునంతయు లేవు వహ్నలున్‌ 
దామును చప్పచల్లవడె దారు దరిద్రతజెంది, వైద్యుతం 
బామును పంతకోతవడె నక్కట దీపము లోపమయ్యనే 


లో వెలుగెన్నడో మనుజలోకపు టంచుల లుప్తమయ్యె పై 
పైవెలుగైన చీకటుల బంధుర తాండవ మడ్డగించు నం 
చీవరకూరడిల్ల గలయించెను గొంతమ కోర్మెయె, మను 
ష్యావళి బాహరంబునను అంతరమందున గ్రుడ్డియౌనటే? 


మానవు డర్ధనిర్మితిని మాన్సడజేయును విశ్వకర్మునిన్‌ 
ధీనుత సంపదన్‌ గెలుచు దేవ పురోహితుగూడనైన శా 
పానుగుడైనయట్లు కలియంతయు నేలకు నమ్ము సేసి తా 
దీనత నాకటంబడునె, దీపము కైనను నోచుకోడొవో? 


అదుగో వార్ధపురీ కుటీరమున 

భవ్యంబైన లేజంబు; అ 
య్యది కార్చిచ్చునుకాదు, 

మందకొడి చంద్రాంశు ప్రభల్‌ కావు, కా 
ల్వదుముట్టంజన, 

జ్ఞానతీక్షణమగు నార్పంజూచునా దివ్వియన్‌ 
పదివేల్‌ హస్తములారునే 

హృదయ దివ్యస్నేహ దీపావళుల్‌? 


ప్రత్యూష (పద్య సంకలనం) 79 


ఆ ఖండవల్లి 


నాకేకావలె, నేనయేలుదను పంతంబుల్‌ 

వృథాలాపముల్‌; 
నాకింతైననుజాలు, 

నామిగులులో నా సోదరా నీవునున్‌ 
స్వీకారంబులు సల్పవయ్య; 

ఘనమా జీవంబు స్వార్థంబుకై 
భూకళ్యాణములొక్కచేత నగునే 

పొందైన మేల్ళోదొకో? 


- ఖందవలి లకీరంజునం 
క ర్యా 


ప్రత్యూష (పద్య సంకలనం) 


80 


ప్రత్యూష (పద్య సంకలనం) 


తలంపు నిచ్చెన 
తలోటి తెచ్చీ 
ఎక్కదమూ!- పై 
కెక్కెదమూ! 
ఆకాశంలో 
మకాము వేసీ 
చందమామతో 
పందెము వేసీ 
నవ్వెదమూ! 
నవ్వించెదమూ! 
-పిల్లలమండీ, పిల్లలమూ! 


తారక్కలతో 
తారంగం 
మెరుగుబాలతో 
పరుగుడు పందెం 
గడగడ ఉరుముతో 
గుడుగుడుగుంచం 
తెప్పలమాటున 
దాగుడుమూత 
ఆడెదమూ 
ఓడించెదమూ -పిల్లలమండీ, పిల్లలమూ! 


81 


1 


ప్రత్యూష (పద్య సంకలనం) 


ఇం(ధధనువుతో 
పుంగిడిపూసీ 
మంచు ముత్తెముల 
సంచుల నింపుతు 
వానచేరులను 
పట్టుక కిందికి 
పాకెదమూ! 
పాకించెదమూ! 
-పిల్లలమండీ, పిల్లలమూ! 


న్స 
. 


82 


ప్రత్యూష (పద్య సంకలనం) 


మా ప్రణయం! 


పెరిగిపోయిన 
పూసల పేరూ 
చితికిపోయిన 
గాజుల జోడూ 
చినిగిపోయిన 
చీర కొంగూ 
మా (ప్రణయం రా 
మా ప్రణయం! 


వాడిపోయిన 
పూసల దండ 
పొంగిపోయిన 
పాల మీగడ 
కవ్వమాడిన 
చల్ల పేరుపూ 
మా ప్రణయంరా 
మా ప్రణయం! 


ఆగిపోయిన 
కట్టు కాలువ 
నిలిచిపోయిన 
మడుగుల నీరు 
ఆకులు రాలిన 
తీగలతీరు 
మా ప్రణయం రా 
మా ప్రణయం! 


83 


1 


ప్రత్యూష (పద్య సంకలనం) 


వెలిగిపోయిన 
వెచ్చని కొండలు 

లేచిపోయిన 
ఆవిరితెప్ప 

మా ప్రణయం రా 
మా (ప్రణయం!!! 





84 


ప్రత్యూష (పద్య సంకలనం) 


ముల్లు 


తన్నుతా మరచింది 
దారియే తప్పింది; 
నా చూపులో చూపు 
నాటుటకు చూచింది; 


౫ పై అరికాలు 
పింది మైమరచి 
“అల్లా మరీ” అంటు 


మెల్లగా అరిచింది; 


ము 
మో 


అలికిడికి నే జూడ 
“హాయ్‌ అల్లా” అంటు 
చెట్టుచాటున ఒదిగి 
యిట్టె బురఖాగుంబి, 


“మెహంది” రాచినకాలు 
ముందునకు చాచింది; 
ముల్లు తీసితి నేను, 
ముల్లు గుచ్చె హసీన 


కంటితో హృదయాన 
కానరాకుండా! 
తీసివేతామన్న 
తీయరాకుండా!! 


85 


1 


ప్రత్యూష (పద్య సంకలనం) 


వేయి స్తంభాల గుడి 


వేయేసి భావాలు 
వెల్లువలై పార 

వేయి కండ్లున్నట్లు 
వెతికి కొంచూ నేను 

వేయి కాళ్ళున్నట్లు 
వేవేగపరుగిడుచు 

వేయి స్తంభాల గుడికినే 
వెళ్ళీ వచ్చితిని! 


ఆనాటి నా స్థాన 
మాత్మలో దలపోయ 
శిల్ప సౌందర్యాలు 
చిత్రితములైనట్టి 
ముద్దు బొమ్మలలోన 
మూర్తీభవించిన 
ఆంధ్ర ప్రశస్తి నా 
కవగాహనం బయ్యె! 
స్తంభములో నిలిపిన 
నీలి ఫలకములోన 
ఆనాటి నా రూప 
లావణ్యముల ఛాయ 
ఆ నీలి మెరుగులో 
తెలుగు వెలుగుల జాడ 


86 


అందులో నా నీడ 
వెదకుకొనుచుంటీ! 
పిచ్చినై నన్ను నే 
మెచ్చుకొనుచుంటీ!! 
నేను పేర్చిన గోడ 
నేను కట్టిన మేడ 
నేను పూసిన పూత 
నేను రాసిన రాత 
నేను తీర్చిన రేఖ 
నేను చెక్కిన బొమ్మ 
మెరసిపోయిననాటి 
నా నొసటి గీతనే 
కొలుచుకొని నన్నునే 
వలచుకొనుచుంటీ!! 


- వెళ్టుర్లి మాణ్‌క్రురాన్రు 


ప్రత్యూష (పద్య సంకలనం) 87 


అ దేవులపల్లి 


ప్రత్యూష (పద్య సంకలనం) 


సంక్రాంతి 


చిగురు చెక్కిళ్ళ ముంగురుల్చిక్కువడగ 
మొల్లచిజు నవ్వు మోమున మొగ్గదొడుగ 
అగరు తిలకంబు బొమ్మల నందగింప 
చిలుక పల్ములు పలికెను చిన్ని చెల్లె 


“అన్న యెక్కడి కేగెడు? నన్నుజూడ 
సకియ సంక్రాంతి వచ్చెడు సమయమయ్యె; 
క్రొత్త బొమ్మలు నీవిష్పు దెత్తువేని 

ఇచ్చెదను నీకు ముద్దుల నెన్నియైన” 


బాల సంక్రాంతి తోడుత మేలమాడి 
వత్సరంబయ్యి; నెచ్చెలి వచ్చునంట 
“ఎప్పుడో యెప్పుడో, యని యెదురు చూచు 
ఈడు కన్నియలం గూడి యాడుకొనగ 


కుంకుమంబులు చల్లిగొప్బీ ముద్దలువెట్ట 
పగడాల సొగసును పరిహసింప 
పక్షివాలిన భంగి పసుపు ముగ్గులు దీర్చ 
పుష్యరాగంబుల పొలుపు మీర 


రంగార దీర్చిన రంగవల్లిక గుంపు 
కన్నె తీగల వోలె వన్నెగుల్మ 

జడలోని మల్లెలు జారియుండిన చోటు 
ముత్యాల సొగసుతో ముచ్చటాడ 


చీర కుచ్చిళ్ళు పదముల చిందులాడ 
తెనుగు వాకిండ్ల దిరిగెడు తీగబోండ్లు 
సరస సల్లాపములు సేయు సమయమందు 
పుట్టినింటికి వచ్చెను పుష్యలక్ష్మి 


88 


ప్రత్యూష (పద్య సంకలనం) 


కాళ్ళకడియాలు కరముల కంకణాలు 
మధుర మధుర స్వనంబుల మాటలాడ 
ఆంధ్ర గృహముల గారాపు టాడుబిడ్డ 

వనిత సంక్రాంతియల్లన వచ్చునపుడు 


గంప నెత్తినబెట్టి సొంపుగా జూచుచు 
జొన్నచేనున కేగు వన్నెలాడి 
కొడవలి చేబూని కులుకుచు గులుకుచు 
కాశెగడ్డిని గోయు కాపుకన్నె 
పసుపు చీరను దాల్చి బంతిపూవుల మాల 
లందంబుగా గ్రుచ్చు సుందరాంగి 
కమ్మ సంపగితోట చెమ్మచెక్కలనాడు 
చిన్నారి పొన్నారి చెలుల గుంపు 


ఎదురుగానేగి “ముద్దుల వదినె రావె 

మేన గోడండ్రు నినుజూడ మిరపతోడ 
పొంతకనుపండువొనరించు పొగడ చెట్ల 
విరులు గ్రహియించి తెచ్చెడు వేళయయ్యె” 


అనుచు నాహ్వాన మొనరించు నవసరాన 
“ఎవరు బిల్చిరె చెల్లెల యెందు కింత 


అ దేవులపల్లి 


సంబరముజూపు సంక్రాంతి సకియ” యనుచు 


తియ్య తీయగ బలికెడు తొయ్యలులును; 


“ఎన్నిదిన ములకే తల్లి! నిన్నుజూడ 
కనులు వాచెను రొమ్మంచు కౌగలించి 


మధుర ప్రియ వాక్యముల నాడుమానవతులు; 


“తరుణవతియైన మా చిల్మ తల్లికిపుడు 
పసుపు గుంకుమలంబెట్టి పంపవలయు” 
ననుచు వచియించు నాప్తలు నలరుచుండ 


89 


అ దేవులపల్లి 


ప్రత్యూష (పద్య సంకలనం) 


ఇల్లు వెనకనే విలసిల్లు మల్లెతోట 
విరియ బూచిన పూలతో వేడ్క సేయ 
బీరపాదుల కొక్కింత దూరమందు 
కొమ్మ చిక్కుడు పందిలి న్గూరుచుండి 
జారుజడ నల్లుకొనుచున్న వారిజాక్షి 
లలిత సుకుమారహృదయాన మొలకలెత్తు 
తీయతలపులు మనకెట్లు తెలియు గాని 
నాతి పెదవుల చిజునవ్వు నాట్యమాడు 
పండుగకు దెచ్చుకొన్నట్టి బెందపూవు 
వన్నెచీరను ధరియించి వచ్చుపడతి, 
నాగలిని దున్నుచుండిన నాథుకడకు 
సద్దిగొను పోవునొక కాపు ముద్దులాడి 


నడుము కొడ్డాణ మొక వింతకడిమి గూర్చ 
నిలువు టద్దంబు కెదురుగా నెలతయోర్తు 
నగుమొగమ్మున కుంకుమ నద్దు కొనుచు 
నోరచూపుల జూచు నొయ్యార మౌర! 


వంగ తోటకు వలపట వనిత యోర్తు 
దోసతీవల పండ్లను గోసి కొనుచు 
యేల పాటలు బాడెడు యింపు జూచి 
రసిక హృదయాలు సౌందర్య రాజ్యమేలు 


పశుల మందనుగాచెడు బాలుడొకడు 
చింతకాయను గోయగా చెట్టునెక్క 
కోడె లొకకొన్నివెంటరా గోగణంబు 
జలక మాడగనేగునుచెబువు కడకు; 


చిన్నిలేగల యొడల్‌ చన్నుజేపగ నాకు 
చొక్కంపు టాపుల చక్కదనము 
పచ్చని పచ్చిక పట్టులం బవళించు 


90 


ప్రత్యూష (పద్య సంకలనం) 


అ దేవులపల్లి 


ప్రాయంపుటెద్దుల సోయగంబు 
రంకెలు వైచుచు రంపిల్లి పోరాడు 

కొమ్ముల కోడెల (గుమ్ములాట 
ఆకుల గుడిసెకు అతి సమీపంబున 

లీలగా విహరించు లేగసౌరు 


అరసి తనకష్ట సుఖముల మరచిపోయి 
కందిచేనున నిల్చున్న కాపువాని 

కోరమీసాల కొనలందు కోడెవయసు 
ముద్దుపడుచుల హృదయముల్‌ మోహ పెట్టు 


సగము నలిగిన పూవులు సిగనుగుల్మ 
రణిత కంకణ కింకిణీ రవముతోడ 
చల్లజేయుచు నుండెడు గొల్ల పడుచు, 
పిన్న తమ్ముడు తొట్లెలో ప్రీతితోడ 
ఆడుకొనుచుండ నయిదేండ్ల అక్కయోర్తు 
ఉయ్యెలను నూగు చుండెడు యొప్పుజూచి 
మంద హాసంబు జేసెడు మాతృదేవి. 
కమల కావాస యోగ్యమౌ కనులనుండి 
దివ్యవిజ్ఞాన లతికలు తీగెనార 

పురుష సూక్తము పఠియించు భూసురుండు 
మకర లక్ష్మికి నెయ్యంపు సకులుగారె? 
అంపశయ్యను కొన్నాళ్ళు అధివసించి 
కన్నులారగ నొకమారు గాంచి నిన్ను 


ప్రాణములు వీడదలచె మా బ్రహ్మచారి 
ఎంత ధన్యవె చెల్లెలా ఇంతులందు. 


91 


అ దేవులపల్లి 


ప్రత్యూష (పద్య సంకలనం) 


పూల చెట్లు 


చిన్ని బంగారు చేతుల చెంబునెత్తి 
ప్రొద్దుపొడుపుతో జనుదెంచి పూలచెట్ల 
కెట్లు నీర్వోసి శ్రమియించె దీవుతల్లి 
ఎన్ని జన్మాల బంధమో యెవరి కెరుక? 


చెట్లమీదనె యుండు నీచిత్త మెపుడు 
పూలువాదక ఆకులు రాలకుండ 
వరము గోరగమొన్న నీ వరిగితంట 
శ్యామలాదేవి ఆలయ సముఖమునకు! 


తలిరు బిడ్డల గాంచిన తల్లికట్లు 
ప్రాణములు లేచివచ్చును బాలనీకు; 
ముందు పిల్లలతల్లివై మురియు నపుడు 
ఎంత ప్రేమించి పోషింతు వేమొవారి! 


అన్నమును పెట్టెదంచును అమ్మనిన్ను 
పిలిచె ఆకలి వేళయు తెలియ వయితి; 
పరహితంబున తన్ను దామరచు టరయ 
వెన్నతో నీకు బెట్టిన విద్యయేమొ! 


“ఏమొవచియించు చుంటివి యింతసేపు 
చాలునిక నీదువాక్యాలు చాలు”ననుచు 
కిలకిలనునవ్వ దానిమ్మ గింజలచట 
రాలెనను భ్రాంతి ఆచిల్మ వ్రాలెనేమొ! 


- దేన్రలవల్లి రామానురాజరాన్రు 


92 


ప్రత్యూష (పద్య సంకలనం) 


ఆ కాళోజి 
“నేను 


వీలున్న ప్రతిచోట విర్రవీగుచు అపర 

హిట్ల రౌతాను నే - హిట్లరౌతాను; 

తలదన్ను వానికడ - తలవంచి దయ్‌” అనుచు 
గాంధి నౌతాను నే - గాంధినౌతాను 


మంది తప్పులనేరి - మనసు ఖాతా నింపి 
వడి వడ్డీకట్టి - వల్లించుతాను 

wm 6 © ల్‌ 
నాతప్పులను దాచ - నానారకాలైన 
ధర్మసూత్రాలతో - దడికట్టుతాను! 


93 


ఆ కాళోబి 


ప్రత్యూష (పద్య సంకలనం) 


హృదయావేదన 


అవనిపై జరిగేటి 
అవకతవకలు జూచి 
ఎందుకో నా హృదిని 
ఇన్ని ఆవేదనలు? 


తప్పు దిద్దగ లేను; 

దారి జూపగలేను; 
తప్పుజేసినవారి 
దండింపగాలేను; 
కష్టపడువారలను 
కాపాడగాలేను; అవనిపై... 


పరుల కష్టము జూచి 

పగిలిపోవును గుండె 
మాయమోసము జూచి 
మండిపోవును ఒళ్ళు 

పతిత మానవు జూచి 

చితికిపోవును మనసు _ అవనిపై... 


అవకతవకలు నేను 
సవరింపలేనపుడు, 
“పరులకష్టముతోడ 

పని యేమి మని కనెడు 
అన్యులను జూచైన 

హాయిగా మనలేను! అవనిపై... 


గ్‌ 
. 


94 


ఆ కాళోజి 


౦చం 


గడియగడియకు మారు ప్రపంచం 

గవ్వకునూ కొరగాని ప్రపంచం! 
పారదోలపై బడెడు ప్రపంచం 

కోరగనే కొమ్మెక్కు ప్రపంచం 
వలదనగ మెడబడెడు ప్రపంచం 

వలచినచో వైదొలగు ప్రపంచం 
ఆసపెట్టి ఆడించు ప్రపంచం 

మోసపుచ్చి మురిపించు ప్రపంచం 
సమరాలకు '“సయ్యెనెది ప్రపంచం 

“శాంతిశాంతియని చాటు ప్రపంచం 
వక్రమార్గ వర్తనల ప్రపంచం 

సక్రమబోధల సల్పు ప్రపంచం 
నీతిరహితమై నెగడు ప్రపంచం 

నీతినియమముల నేర్చు ప్రపంచం 
వియ్యాలకు వేంచేయు ప్రపంచం 

కయ్యాలకు కాలుదువ్వు ప్రపంచం 
నిలువుదోపిడుల నిత్యప్రపంచం 

చిలుక పలుకులను పలుకు ప్రపంచం 
దయాధర్మముల దండి ప్రపంచం 

తడిగుడ్డల మెడగోయు ప్రపంచం ॥ గడియ ॥ 


ప్రత్యూష (పద్య సంకలనం) 95 


ఆ కాళోబి 


ఆత్మహతం ! 
మానవుని హృదయంబు 
మానవుని 
మానవుడు 
మానవుని 
మాదిరిగ 
మన్నించలేనంత మలినమైనాది 


జాతియని 
రీతియని 
దేశమని 
వేసమని 
విసముగక్కే వింత 
బిసగ మారినది 


ఆధునిక 
ఆర్భాట 
మందణగి 
అవనియే 
ఆత్మహతమై, జనుల 
అడవి యయినాది- 


72 
. 


ప్రత్యూష (పద్య సంకలనం) 


[1 మా॥ 


॥మా॥ 


॥మా॥ 


96 


ప్రత్యూష (పద్య సంకలనం) 


ఆ కాళోజి 


దీపావళి 


అమవస చీకట్ల 

నాకాసమునకంపి 
మిరుమిట్లు కొల్పేటి 

మెరుపుదీపాలు... 
మేడమిద్దెలమీద 

మింటిచుక్కలనంట 
వేయిరంగుల వెల్లు 

వింత దీపాలు... 
ఊరివెలుపలనున్న 

పూరిగుడిసెలదూరి 
లోనిచీకటిబాప 

లేనిదీపాలు... 
దోచి దాచిన దెంతొ 

దుర్భాగ్యులకు జూప 
ధనపూజ చేయించు 

ధర్మ దీపాలు... 
“రక్కసుని చావుచే 

రంజిల్లె జగిమంచు 
కోటివెల్లులచాటె 

నాటి దీపాలు; 
“రక్కసులు బాధింప 

రక్షయే లేదంచు 
కోటిరీతుల దెల్పు 

నేటి దీపాలు!! 

- కాళోజి నారాయణరావు 


97 


* వానమామలై 


ఓరుగల్లు కోట 


కుక్కలు జింపువిస్తరిగ గూలిన యోర్గలు కోటగంటివే 
ముక్కున ప్రాణముండియును మూతికి మీసముగల్ల నాంధ్రుడా 
ఒక్కకరమ్ము ఫాలమున నుంచెదు 'నాబహుపాపి మంచునో! 
చుక్కల చందమామ తలసూపడె తిర్గి ప్రతాపరుద్రుడై!! 


తక్కినమాట లేమిటికి? “తన్నిన వెన్నున చప్పుడాయెని 
ప్లెక్షడనో? యటంచు వెనుకేనియు జూడని సోమరుల్‌ నృపుల్‌ 
దిక్కయి దీనికింత గతిదెచ్చిరి! కాకతి బెబ్బులుల్‌ రుషల్‌ 
(రక్కెడిచోట, గర్దిలెడి గడ్డపు మేకలు గూబమూకలున్‌!! 


నీళ్ళుమేత ముట్టక నందినేల బట్టి 
కినిసిపడి యున్నదేటికో తెనుగుబిడ్డ! 
ఆంధ్ర సామ్రాజ్య మిచటికి నస్తమించె, 
గోవులను వీకికొని తిను ఘోరకాల 
మరుగు దెంచుట దలచి, బండగుచుగూలి!! 
చెడిన ముఖముల నాకొట్టుబడిన యంగముల 
నెగయలే వోయీ హంసము? లటుగాక 
శిల్పిప్రతిభలయుగము గాల్డెప్ప గానా? 
చావమోదు దుష్టులచేష్ట సాక్ష్యమిడనా? 
ఆగెమాయంధ్ర శిల్పుల హంసలనిన 
బండలై, పాలు నీరువేర్పరచి చూపు! 


ఆంధ్ర సంస్కృతి నిల్వుటద్దమ్ములిడిచూపు 
మోముగన్పడ జేయు ముద్దుశిలలు; 


ప్రత్యూష (పద్య సంకలనం) 98 


* వానమామలై 


దివిముట్టెనీ కాకతీయ సత్కీర్తి నా 

దనరు ఇంద్ర సభాది తాండవములు; 
కాకతి సామ్రాజ్య కాంత కొడ్డాణమై 
కొమరారు నోర్గల్లు కోటగోడ; 

తలదాల్చ దగిన దాంధ్రుల శిల్పమనిరాతి 
వలచి వచ్చిన పూలు దెలుపు నొకట; 


నాటిరామ పాదరజః కణంపుశక్తి 
నిజమరయ శిల్పిచేతిలో నిడియెనేమొ! 
బడుగు బండలు తాము రంభలను మించు 
నప్పరసలయి యిచట నాట్యమ్మొనర్తు! 


కలకలలాడు లేనగు మొగమ్ముల జీవములొక్క నాట్యముల్‌ 
సలిపెడి శిల్చకామినులు జాల్వరుసిగ్గుల నిగ్గులొల్మున 
వ్వులునగు చెంతకాలమిటు పొల్తురిదెంతయు వింత! యిట్లువీ 
రలగిలి గింతవెట్టి కరమ్ములశిల్సి, యదెంత చిల్పియో! 


కాకతీయాది నృపులు, స్వర్గమును మించు 
దానినీ భూమినుష్ట రక్తాల గడిగి, 

కుమత శాత్రవదేహేంధనముల మసిని 
కావిరిగ దిద్ది యంగరక్షనిడిరపుడు! 


ఓ యేకళిలా నగరమ! 
నీయాపూర్వోన్నతిని గణించిన యెడలన్‌ 
మాయెడద నిలువునన్నీ 

రేయగు! నిదికాలవైపరీత్యము గాదే? 





ప్రత్యూష (పద్య సంకలనం) 99 


* వానమామలై 


సొడసొడవేడి నెత్తురులు చుక్కలు చుక్కలు గాగరాల 
దోసెడుబడె దండపుండు, మెయిచిల్లుల జల్లైదయయ్యె, 
నింతకున్‌ 
బడలదువాడివీడదిది పాడియె చూడుము కాపుబిడ్డ! నీ 
పొడిచెడు ముల్లుకజ్జికెటు బోయెను కన్గ్లవ యింత గ్రుడ్జిదే!! 


హలము వడంకజొచ్చు నదిహాయని యూర్చెడి గాలిదెబ్బ, నా 
కలమును వెన్మవోవునది గార్చెడి యశ్రునదీహతిం, కృషీ 

వల యొదురెక్కజొచ్చు గడువాడిని నీములుగణ్జియే! అహో 
తలపగ నాదు ప్రాణములు దస్సనుపో! యిదియెంత గుండెయో!! 


ప్రాణములేని బక్క మెయిపై నిటునెత్తుటి దుక్కిసేసె నీ 

పాణిని వెల్లుముల్గ్లలప, బక్కయొ నెత్తుటి మళ్ళయందుం దా 
బ్రాంణి దయాకృతజ్ఞతలం బాయని యోపను విత్తనాల నా 
ధానమొనర్చు నాకనుల దార్శొను నీ రిడుపెంతు వానినేన్‌ 
“చెండెదరిట్లు మీరొనను సేద్యముసేయనొ చేతగాదు; నన్‌ 
రెండుగ జీల్చితోలుగొనరే? యిటులంతట గ్రుచ్చ, బొక్కెనన్‌ 
తొండపు దోలుకేనితుది త్రొక్నెడు ముచ్చెలకేని పన్మిరా 
కుందుదునందు చింతనెద నొందుచు నశ్రుల (గుమ్మరించునో! 


బండెడు బొక్కలం బైవేసికొనియేని 

తలవ్రాల్చి బురద నాగలిని దున్న 

అయినంతవరకు తానా యింత శక్తినేన్‌ 

దాచక రక్తమ్ము ధారవోసె; 

పడుచు లేచుచును గంపెడు మొసస్టీయుచు 
ప్రాణాలతోనె నీపనులు దీర్చె; 


ప్రత్యూష (పద్య సంకలనం) 100 


* వానమామలై 


ఆగజాలని బాధలతి ధారుణపు పోట్లందిని 
లేనిసత్వము న్దెచ్చికొనియు, 
'నాత్మయా! లెమ్మటంచు బోరాడు చుండె; 
కాయమా మొండిబారియు కాళ్ళుసాచి 
జడమువలెబడె; నవశమై సద్దుకొనియు 
“లేతునని వేడనోరేని లేకపోయె!! 


అది (గహింపక నీవుదానిదియె కపట 
మంచు ముక్కులు మూయుచు నట్టెవంటం 
దోకంగొటుకుచా యపుపట్లం దాకంబొడుతు! 
నోరుదెజచేమొ యనబోవు తీరుననది. 


72 
. 


ప్రత్యూష (పద్య సంకలనం) 101 


* వానమామలై 


పాదరక్ష 


ధూళియించుక బడ దుల్చివైచెడి నీవు 
తానమాడెదు దుబ్బలోన నేడు; 
ఎండసోకిన యంత నెంతొ కందెడు నీవు 
కౌగిలింతువు నిన్చుగాల్బు ధరను; 
చీమగుట్టిన యంత చీకాకు పదు నీవు 
ముద్దాడెదవు సూది మొనల నిపుడు; 
పచ్చిక బయళుల పండ గోరెడినీవు 
ఇండ్లగట్టెదు రాళ్ళముండ్ల లోనె 


ముందు నితరుల కరముల మొలకవోలె 
పెరుగదలచు నీవిటు కాళ్ళనరగె దెట్లు? 
నేను నేనిని యభిమానమూను పశువ! 
పాదరక్షవై యిటు చచ్చిపడితి వెట్లు? 


'నేనెసుఖపడ వలెనిలలోని ననెడి 
యపుడొ, వరిముల్లెనీకు బ్రహ్మాస్త్ర మయ్యె! 
జనుల పాదదాస్యము గోరిచనెడి నీకా 
కోతలును గుట్లు అందంపు సేతలయ్యె!! 


నిన్ను నీవరక్షించుకో నేర్చునపుడొ 
మూడు ముళ్ళలో నెచటికి మొదలుగాక 
పోతి చర్మమా! పరపద పూజయందా, 
చేరెడుండి విశ్వవ్యాప్తి జెందుదీవె!! 


అనయములోక సేవను మహత్తర కష్టములేని లీలమై 
మనసుఖ తుల్యమైతనివి గల్లగ చేయునటంచు కిజ్టుకి 
జ్జను ధ్వని నడ్డడుంగునకు నార్చుచు నాకడ జేరియెంతచె 
ప్పినవిననైతివే చెవిటి వేంగలివై శ్రమనొంద ముచ్చెరో! 


ప్రత్యూష (పద్య సంకలనం) 102 


9 వానమామలై 


వితత పురణమ్మైన ప్ర 

కృతి భాగవతమున రుతము నేవుడొనరుచుచున్‌ 
ప్రతి పదమంటియు వెదకెద 

వతిగూఢం బైనభగవ దంశమురక్షా! 


అరకాల మన్నైననంటగానీయక 
సాకుట నీయందె సార్ధపడియె; 
ఎపుడు వెంటంగొని యేగగాదగినంత 
(ప్రేమపాత్రంబవైవెలసితీవె; 
తొడిగిననే కాలవిడిచిన పంచనే 
పడియుండుటయును నీకడనెగలదు 
ప్రణయమ్ముతుదియెల్లపాదసంశ్లేషమే 
యని చూపుటకు నీవు యద్దమగుదు; 


వలయునెడ చేతికిన్వచ్చి, ఖలులపైకి 
దాడిజను బుద్ధిజెప్పుపాధ్యాయవగుదు 
విట్టులెల్ల సంబంధములీవయగుచు 
సఖిలజన భారము వహింతు వమ్మరక్ష! 


ఒకప్రక్క మాడ్చుకొనుచున్‌ 
సకలమ్మును నీకయర్పణము సేయుచు 
నిన్నకలంకత సాకినదానికినా 
ప్రతికృతము లిట్టినిష్టురపు గతుల్‌! 


మూడుపాళ్ళ నెత్తురు నీవకూడుజేసుకొని 
భుజించితి; వీమిగిలిన రుధిరము, 

నీదు ములుగణజ్జి వనదంశనికరములకు, 

పాడు కాకి గ్రద్దలకుం బాల్చ్బంచి యిడుటె! 


మునునీయెదకె పాపమనిపించి పాలిన్ని 
విడువ నెగాని తాంగుడిచె నొక్కా? 


ప్రత్యూష (పద్య సంకలనం) 103 


* వానమామలై 


అసువులు విలవిలలాదం దన్నుకొనుచు 
నెద్దు గొట్టగ నిన్ను 'వద్దనియెనె? 
[నో అ (నో 
దయవిచారించి వదలినప్పుడెగాని, 
“'చేతగాది నియేని చెప్పునాక్కా? 
పొట్టనారసి నీవుపెట్టి నంతయె కాని 
“నిండలేది నగదమ్ముండు నొక్కా? 


ఏమనుదు రైత! దానిదదేమొ కాని 
మొదటి నుండియు కష్టపు బ్రదుకె యబ్బ! 
తలచికొన్నంతం బేవులు తఅగికొనెడి 
నేమిసేతు; చేరెడు నీళ్ళకేడ్తు నింతె 


72 
. 


ప్రత్యూష (పద్య సంకలనం) 104 


* వానమామలై 


బిచగాడు 
ల 


తెగమాసి పిట్టగూడగు తలంగల చింపి 
గొంగడిలో శని గూరుచుండ, 
పెరిగి పెన్ఫూచిమాదిరినున్న మీసగ 
ద్దాల కంటుకొని వంటకము మెరయ, 
కడుపుమంటకుద్రావు గంజిచుక్కలు వ్రాలి 
పొట్టపై చారికల్‌ గట్టి వెలయ, 
చీర పేల్చడ మాసి చిల్లులుబడు గోచి 
వేనోళ్ళ దైన్యము న్విశదపరుచ, 


వెంటబడి పిల్లలో రాళ్ళు విసరుచుండ 
కొసరి (మొక్కుచు నెగబడు కుక్కదాడి 
తద్ద దప్పించికొనుచు చేతనొకచిప్ప 

పేలికలు వేల మొలపైన భిక్షువొకడు 


ఇంటింటి కరగుచున్‌ 'మీ 

బంటుకు బానిసనుగింతబారెయ్యవ్వా 
కుంటోన్ని పున్నెముంటది” 

అంటయు యే తల్లికిన్‌ దయలు రావయ్యెన్‌ 


- వానమాద్నులై వరదాచార్యులు 


ప్రత్యూష (పద్య సంకలనం) 105 


కణ ముణుచయిం 








ఈ* అడ్లూరి అయోధ్యరామయ్య : (జననం 8 1922) 

ప్రపంచంలో జరిగే విషయాలతో తనకేమీ సంబంధము లేనట్టు, రేపటి 
చింతలేక, ప్రస్తుతానికే ప్రాకులాడుతూ యేదో తొందరలో వుంటున్నట్టుగా 
కనపడినా, యిటీవల తెలంగాణాలో సమర సాహిత్యాన్ని వెలయించిన 
కవికుమారుల్లో ఈయనవలె- పద్యాలు, గేయాలు, బుజ్జకథలు, వ్యాసాలు, 
నాటికలు ఒకటేమిటి... సాహిత్య వీథుల్లోని అన్నిరంగాలలోనూ వీరవిహారం 
చేసినవారు అరుదు. వేదికలపై బాగా మాట్లాడగలుగును. పద్యాలు చక్కగా 
వ్రాయను చదువనూగల సమర్థుడు. “భాగ్యనగరు మాసపత్రికకు సంపాదకుడై 
భాషాసేవచేస్తున్నాడు. 

రచనలు 8 (ముద్రితము) 8 1. దీపావళి 2. ఘంటారావము శి. ఆంధ్రకేసరి 
4. స్వాతం(త్ర్యగీతాలు 5. తెలంగాణామంటల్లో... 6. తాటికొండ 
7. అన్నపూర్ణేశ్వర శతకము 8. సీతారామ శతకము 9 సంస్కరణలు (బుజ్జకథ) 
10 (ప్రజావిప్లవం - విజయం (బుజ్జకథ). 


(అముద్రితం) 8 1. రుద్రమదేవి (నాటిక) 


+ కప్పగంతుల లక్షృ్మణశాగ్తి ః (జననం 8 1917) 
ప్రబంధ రచానా విధానంపై ఆదరణ సన్నగిలిన ఈ రోజుల్లో కూడా (ప్రబంధ 
రచనకు పూనుకొని కొమ్ములు తిరిగిన విమర్శకులచే “శబాసి నిపించుకున్న 
ఈయన ఆంధ్ర గీర్వాణ భాషల్లో నిష్ణాతుడైన పండితుడు. పైకి కనపడని 
శిష్టమైన హాస్యయుత సంభాషణా చాతుర్యంతో కొత్తవారిని యిట్టే స్నేహితులుగా 
చేసుకుంటాడు. 


పిన్నవయసులోనే, కీశే॥ మాదిరాజు విశ్వనాథరావుగారితో కలిసి కావ్యరచన 
సాగించినాడు. శ్రీరావుగారి సహకార ప్రోత్సాహములు ఈయన ప్రతిభకు 
యెంతో దోహదం కలుగచేసినవి. 

తెలంగాణములోని తెలుగుజాతిని మేల్మొల్సి నిరక్షరాస్యత నిర్మూలనము 
చేయుచు జాతీయ నిర్మాణ కార్యక్రమమునకు తోద్చడుటే ఈ కవిపుంగవుని 
మహదాశయము. సారస్వత పరిషత్తు కార్యనిర్వాహకులలో నొకడై 
తెలంగాణాలోని సాహిత్యోద్యమాలకు విశేషంగా చేయూతనిస్తున్నాడు. 


ప్రత్యూష (పద్య సంకలనం) 107 


రచనలు : (ముద్రితము) : 1. కర్ణసుందరి (బిల్హణ నాటికకు ఆంధ్రానువాదము). 


(అముద్రితము) : 1. బిల్హణ విక్రమాంకదేవ చరితాంధ్రానువాదము, 
2. వనపర్తి సంస్థాన చరిత్రము 


* కాళోజీ నారాయణరావు : (జననం : 1914) 


ఆకృతిలో ఎంత నాజూకుగా కనపడతాడో కవిత్వంలో అంత నైశిత్యం ఉ 
ంటుంది. అధిక్షేప కావ్యాలు (52611021 Poetry) నూతన ఫక్కీలో వ్రాసే 
తెలంగాణా రచయితల్లో ఈయన పేరు చెప్పి మరొకరి పేరు చెప్పాలి. 
వ్యంగ్యమూ అధిక్షేపానికి తోడుగా ప్రతిభావంతమైన హాస్యం గూడా ఈయన 
రచనల్లో నుంచి తొంగిచూస్తుంది. ఇంత సున్నితమైన హాస్యాన్ని (5401616 
humour) ప్రదర్శించినవారు తెలుగు రచయితల్లో, ముఖ్యంగా గేయ కవులల్లో 
అరుదు. ఈయన కవిత్వంలో యిది ఒక విలక్షణమైన గుణము. 


“అవనిలో జరిగేది అవకతవకలికు ఈయన రచనలు కొరడా పెట్ల వంటివి! 
సమకాలిక రాజకీయాల్లోని ఒడిదొడుకులను, నాయకుల తప్పులను ప్రభుత్వాల 
దౌర్జన్యాలను, సంఘంలోని అవినీతిని, కపటాన్నీ ఈయన కనికరం లేకుండా 
విమర్శిస్తాడు. వక్తల పది ఉపన్యాసాలకంటే ఈయన ఒక గేయం ఏ 
విషయాన్నైనా ప్రజల హృదయాలకు సూటిగా తాకేట్లుగా చేస్తుంది. 


సజీవమైన ప్రాంతీయాలతో సర్వసామాన్యమైన ఉపమానాలతో అసామాన్య 
మైన భావాలను మనస్సులో రేకిస్తాడు. అభ్యుదయ కవిత్వానికి ఉండవలసిన 
ప్రయోజనమూ, ఆనందమూ ఈయన కవిత్వంలో తప్పకుండా ఉంటాయి. 
ఎడతెగకుండా హాస్యధోరణిలో సంభాషించగలడు. అభిప్రాయాలలో 
అతివాదివలె పొడకట్టినా, ఈయనతో ఒకసారి మాట్లాడినవాడు యెప్పుడూ 
ఈయన్ని మరువలేడు. న్యాయస్థానంలో ఉపయోగించవలసిన వాక్సాతుర్యాన్ని 
న్యాయవాదియైన యితడు, సాహిత్యరంగంలో ఉపయోగిస్తాడు. 


మహారాష్ట్రము, యింగ్లీషు, ఉర్దూ భాషల్లో ప్రవేశము కలదు. ఉర్ణూలో రచనలు 
కూడా చేస్తాడు. 


“ఆనందావేదనల ప్రదర్శనమే” తన కవిత్వానికి ఆశయమనీ, జీవితాదర్శం 
మాత్రం 'ఖేదమూ మోదము లేకుండా మదిలో క్రీడించే” దశ చేకూరాలని 
ప్రయత్నించుటే అనీ వినముడై అమాయకంగా చెప్పుకుంటున్నాడు. కాని 


ప్రత్యూష (పద్య సంకలనం) 108 


రసపారవశ్యంచేతనే, అరచేతిమీద వెన్నముద్దవలె కరిగిపోయి ఆనందాత్రు 
వులో దుఃఖభాష్పాలో రాల్చే ఈ అతిసున్నిత మనస్కుడు, లోకంలో రోజూ 
జరిగే అన్యాయాలనూ, అక్రమాలనూ సహించలేక ఆవేశంతో - దినపత్రికలలో 
వ్రాసినట్లు ఎన్నో విషయాలపై- ఉత్తేజకరమైన గేయాలు వ్రాసినాడంటే ఆశ్చర్యం 
లేదు. చిన్నకథలూ, యితర లఘువచన రచనలూ అనువాదాలు కూడా చేస్తాడు. 


రచనలు : (ముద్రితము) : 1. కాళోజీ కథలు 2. నా భారతదేశ యాత్ర 
(రెండూ అనువాదాలే). 


(అముద్రితము) : 1. పరమాత్ముని ఆత్మకథ 2: ఖండకావ్యాలు 


+ కేశపంతుల నృసింహశాస్తి : (జననం : 1919) 

“మానవుని మానవత్వాన్ని జీవిత మాధుర్యాన్ని ప్రసాదింపగల కవిత్వము ద్వారా 
దేశమాత సేవ చేయుటే ఆశయంగాగల ఈ యువకవి సంస్కృతాంధ్ర భాషల్లో 
మంచి పాండిత్యము గడించుకొన్న దిట్ట. ప్రాచ్యవిజ్ఞాన విస్ఫృతికై శ్రుతి స్మృతి 
పురాణ పరిశీలనలో, వేదాంతశాస్త పరిశ్రమలో తన తీరిక కాలాన్ని గడుపుతూ, 
విజ్ఞానవర్ధనీ పరిషత్తు, ఆంధ్రసారస్వతపరిషత్తు మొదలగు అనేక సాహిత్య 
విద్యావ్యాపక సంస్థలతో సంబంధము కలిగించుకొని యితోధికంగా 
భాషాయోషను పూజిస్తున్నాడు. 

భావపరిపూర్ణమై చక్కని ధారాశుద్ధికలిగిన కవిత్వమును సరళంగా వ్రాయగల 
నిపుణుడు. ఎప్పటికప్పుడు సందర్భోచితంగా వివిధ రచనలను- ముఖ్యంగా 
శ్రవ్యనాటికలను, ప్రహసనాలనూ- శిల్పవిన్యాసం చెడకుండా రచించుటలో 
ఈయన కలం కదం త్రొక్కుతుంది. 


శ్రావ్యంగా పద్యాలు చదువగల నేర్చరి. ఈయన వాణి హైద్రాబాదు రేడియో 
ద్వారా అనేకుల ప్రశంసలకు పాత్రమైనది. 


కావ్యరంగంలో ఈయన ప్రతిభకు తగిన కీర్తిని త్వరలో సంపాదించుకొని తన 
అర్హస్థానాన్ని అలంకరించగలడనుటకు సందేహం లేదు. 


రచనలు : (ముద్రితము) : 1. త్యాగధనులు 2. రత్నలక్ష్మీ శతకము 
(అముద్రితము) : 1. మధుర నిశీధము 2. ఉదయసుందరి 8. సందేశము 
4. మంగళసూత్రము ర. సూర్యనారాయణ శతకము 6. వివిధ నాటికలు 


ప్రత్యూష (పద్య సంకలనం) 109 


* ఖండవల్లి లక్ష్మీరంజనము : (జననం : 1908) 


పిల్లలలో పిన్నయె, పెద్దలలో పెద్దమై అందరికి తలలో నాలుకయె మెలగు 
నితడు తెలంగాణములోని సారస్వతోద్యమములకు ప్రశంసనీయ మైన సేవ 
చేయుచున్నాడు. సంస్కృతాంధ్ర భాషలలోనేగాక ఆంగ్రమందును వైదుష్యము 
గడించుకొన్న ధీశాలి. ఆంధ్రభాషలోని పృథక్ష్వమును, తెనుగు నుడికారములోని 
తీయదనమును (గహింపలేని ఆంధ్రేతర సాహిత్యో పాసకులకు చక్కగా 
అవగాహనమౌనట్లు యింగ్లీషు భాషలో అనేక వ్యాసములను వ్రాసి 
ప్రచురించినాడు. 


అసలు విషయమును వదలిపెట్టి యేవియో నాలుగు కులాసామాటలు చెప్పి 
తమ పాండిత్యమును ప్రదర్శించుకొను కొందరివలెగాక, ఈయన ఉ 
పన్యాసముగాని, వ్యాసముగాని విషయ పరిపూర్ణతలో కొరవడక దేనికది ఒక 
సమగ్ర గ్రంథమువలె నుండును. కవిత్వములో గూడ ఈయన యించుమించు 
యిదే మార్గమును అనుసరించినట్లు కనపడును. అయినను, రవి గానని 
భావములను ఈయన కనును గావున కవియైనాడు! ఈ భావపుష్టియే ఈయన 
చేత కవిత్వం వ్రాయించును. సునిశితమై కూలంకషమైన విమర్శనాశక్తి 
ఈయనకు సహజముగా అలవడినట్లున్నది. రాజకీయములకు సంబంధించిన 
విషయములపై సులభ గ్రాహ్యముగా విద్యార్థులకు ఉపయోగకరమైన 
వ్యాసములు వ్రాయుటలో కూడా దక్షుడు. 

విద్యార్థి దశలో అలవరుచుకున్న పరిశోధనాభిలాష పరిశ్రమాభ్యాసము 
యిప్పటికిని తరుగక యుండుట ఈయనలో ఒక ప్రత్యేక గుణము. ఈ 


కారణముచేత మున్ముందుకూడ ఈయన అనేక ఉద్ధంథములను రచించి 
తెలుగువాణికి నిరుపమానమైన సేవ చేయగలడని చెప్పవచ్చును. 


రచనలు : (ముద్రితము) : 1. తెనుగుదుక్కి 2. రెండవ (ప్రపంచ యుద్దమా? 
3. ఆంధ్ర సాహిత్య చరిత్ర. 
ఈ గడియారం రామకృష్ణశర్మ : (జననం 8 1919) 


ఒక కాలు రాజకీయరంగంలో, యింకొక కాలు సాహిత్యరంగంలో నిడి 
రెండింటి లోగూడా పెద్ద పెద్ద అంగలను వేస్తూ ముందుకు వెళ్లుతూ 
ఉంటాడు ఈయన. ఆంధ్రుల సర్వతోముఖాభివృద్ధికి పాటుబడుటే యీతని 


ప్రత్యూష (పద్య సంకలనం) 110 


జీవితలక్ష్యము. ప్రజల సమస్యలను యితివృత్తముగా తీసికొని, అక్రమములను 
నిర్దాక్షిణ్యముగా ఖండించి ప్రబోధం కలిగించుటే ఈయన కవిత్వానికి ఆశయం. 


నాటకరంగం ద్వారా కళల ప్రచారం బాగా జరుగుతుందని ఈయన నమ్మకం. 
కమ్మగా పద్యాలు చదివి (శ్రోతల హృదయాలను చూరగొనే అమోఘ శక్తి అందరికీ 
వుండదు. ఎంత నీరసమైన పద్యమైనా ఈయన చదివితే రసం పోసుకుంటుంది. 
తెలంగాణాలోని చారిత్రక పరిశోధకులను పేర్శొన్నప్పుడు ఈయనను యెవరూ 
విస్మరింపజాలరు. ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అనేక విధాల సేవచేస్తున్న 
ముఖ్య కార్యకర్తల్లో ఒకడు. 


రచనలు : (ముద్రితము) : ఆలంపూరు శిథిలములు 


(అముద్రితము) : 1. చంద్రహాస (పద్యకావ్యం) 2. ఆలంపూరు శిలాలేఖనములు 
3. తైలంగ సంస్కృతి 4. చాటుపద్యాలు 5. ఆంధ్రకువలయానందము 
(అసంపూర్ణము) 
* గార్లపాటి రాఘవరెడ్డి : (జననం : 1904) 

మానవుని గమ్యమేమో తెలియగోరుటే పరమాశయంగాగల ఈయనకు భాషా 
సేవ యన్న అత్యంత ప్రీతి. ఆర్యధర్మానికి అనుగుణంగా తన జీవితాన్ని 
దిద్దుకొన్న ప్రాజ్ఞుడు. నిర్దుష్టమైన కవిత్వం వ్రాయుట ఈయనకు 
అలవాటైపోయింది. చక్కని గేయాలు కూడా వ్రాస్తాడు. 


భగవంతుని లీలా విలాసాలను పద్యాల్లో పాడుకుంటూ యెప్పుడూ సాధు 
సావాసంలో కాలం గడిపే మృదుల హృదయుడు. 


రచనలు : (ముద్రితము) : పరిదేవనము; (అముద్రితము) : చలికాలము 
(ఖండకావ్యం). 

ఈ జమ్మలమడక సూర్యప్రకాశరావు ః (జననం 8 1919) 
సాధనసమితి స్థాపకుల్లో నొకడై నాటినుండి నేటివరకు సమితి నిర్వహణలో 
తోడ్చడుతూన్న ఉత్సాహి ఈయన. సుస్నిగ్ధమైన భావాలను కనుపడీ 
కనుపడనట్లు ఈయన తన గీతాల్లో అల్లుకపోతాడు. లలితమైన పదాలను 


యేరుకొనుటకు ఈయన కలం బాగా అలవాటుపడ్డది. ఏదో అవ్యక్తమైన 
సౌందర్యాన్ని అంతుపట్టని కళాస్వరూపాన్ని అదృశ్యమైన దివ్యశక్తిని ఈయన 


ప్రత్యూష (పద్య సంకలనం) 111 


ఆరాధిస్తూ ఉంటాడు. 


“కవిత్వంలో, జీవితంలో నాకు ఆశయం వుందా?...” అని ప్రశ్నించుకుని, 'ఉ 
౦టే మల్లెపూవుకూ, అగరువత్తికీ, దేవునిముందు వెలిగే హారతి కర్పూరానికీ 
ఉన్న ఆశయమే నాకూ వుంది. వాటికేమీ లేకపోతే నాకూ యేమీ లేదు” అని 
బదులు చెప్పుకున్న నిరాడంబర జీవి. బౌద్ద వాజ్మయమన్న ఈయనకు అత్యంత 
అభిమానము. 


శరదిందు రేఖవలె, గులాబీ ఘుమఘమవలె ఈయన పద్యాలు సుఖాన్ని 
పరిమళాన్నీ కూరుస్తాయి. ఈయన వచన రచన పుష్పవనవాటివల 
హృదయంగమంగా వుంటుంది. 


చిన్నకథలను, పద్యనాటికలను కూడా ప్రతిభావంతంగా వాయగల నేర్చరి. 


రచనలు : (ముద్రితము) : సాంధ్యగీతి (నాటిక- ఈయన, ఈయన సోదరుడు 
శ్రీ పూర్ణచంద్రరావు కలిసి వ్రాశారు) 


(అముద్రితము) : తపోవనము (నాటిక); ఖండకావ్యాలు. 


* దాశరథి కృష్ణమాచార్యులు : (జననం : 1927) 
శరథిలో ఎన్నిరకాలైన రతృరాసులుంటాయో దాశరథి కవిత్వంలో అన్నిరకాల 
పద్యరాసులుంటాయి. కవిత్వం ప్రారంభించిన చిజుతప్రాయం నుంచీ, 
యెప్పటికప్పుడు క్రొత్తగా కనుపడి శరీరాన్ని పులకరింపచేసే రచనలు 
వెలువరింపగలిగి, ఉత్పత్తి ఉత్తమగుణమూ కొరవడకుండా, భావనలో, రచనలో, 
భాషలో ఉదాత్తమైన నవ్యతను పొదుగించుకున్న ప్రతిభా సమన్వితుడీ 
కవికుమారుడు. 


భావసాగరాలు పొరలుతూ వచ్చిపడితే, ఈయన లేఖిని కౌగిలిలో కవితాకుమారి 
సంబరపడి నవ్వుతుందట! అప్పుడు ఈయన, స్వర్గానికి భూమినుండి 
రసగంగలు చిమ్ముతాడట!! 

ఆగర్భ శ్రీనాథుడికీ, అనాథుడికీ చిరకాలం నుంచి జరుగుతున్న సంఘర్షణే 
ఈయన కవితావస్తువు. త్రాగుటకు గంజి, ఒళ్ళు దాచుకోవడానికి చింకిపాత, 
నిలువడానికి నీడా నోచుకోని నిర్భాగ్యజీవుల అభ్యదయమే ఈయన రచనలకు 
ప్రేరణ. అందుచేతే పీడిత ప్రజావాణికి మైక్‌ (Mike) అమర్చి ఆభవాదులకు 


ప్రత్యూష (పద్య సంకలనం) 112 


వినిపిస్తా నంటున్నాడు.... “సమసమాజం అనే కల నిజం కావడమే ఈయన 
జీవితానికి ఆదర్శము. కవిత్వానికి ఆశయమూ అయింది. 


ఈయన, కేవలం 'నీరవ నిరంత నిశానిబిడాంధ కావ్యాలిను రచించుటే గాక, 
ప్రేమమయ దివ్యస్వాంత గీతాలు’ వ్రాస్తాననీ, 'కాంతాధర కంపిత ప్రవచనశ్రీలే 
ఉటంకిస్తాననీ కూడా అంటున్నాడు. అయితే ఈయన రచనల్లో మాత్రం, 
“పేదల ఎంగిలి మెతుకుల దొంగిలించి బంగారం పొంగించే ధనికులను 
మింగాలని దొంగచాటుగా కాలం తొంగిచూస్తున్న దను హెచ్చరికలు, “నీ 
పిల్లలనూ యిల్లాలినీ కిల్లీ మాదిరిగా నమిలే మిల్లు మ్యాగ్నేట్లకు (Mil 
Magnetes) నీ వేడినెత్తురులో షవర్‌ బాత్‌ (Shower-bath) తీసుకునే 
భవనైక ప్రభువులకు... నీ నిరుపేద గుండె యెగ్గు సేయబూనకు! అదెంతటి, 
ఓరు కాడవో” అని (్రామికుని ఉద్దేశించి చేసిన (ప్రేరేపణలే యెక్కువగా 
కనపడతాయి. 


హైదరాబాదు సంస్థానంలో పోలీసుచర్యకు పూర్వం ప్రజలపై జరిగిన ఘోర 
అత్యాచారాలు, సహజంగా, యితరులకు వల దాశరథిని కూడా 
ఆ(గ్రహావేశుడిగా చేసినవి. కాని ఈయన హృదయంలో రేగిన విశిఖానల 
జ్వాలలు, ఈయన రచనల్లో సగానికి సగం పాలుపంచుకున్న సమర సాహిత్యాన్ని 
సృష్టించినాయి. ఈ సాహిత్యానికి విషయ ప్రాధాన్యతవల్ల చారిత్రక మూల్యం 
ప్రతిభావంతమైన కవిత్వ కారణంగా రసమూల్యమూ చేకూరినది. 


అసాధారణమైన ఉపజ్ఞను, బహుముఖమైన ప్రతిభనూ చూపెడుతూన్న దాశరథి 
అభ్యదయ కవుల్లోను, యితర విప్లవ రచయితల్లోను తలబంతి 
అనిపించుకున్నాడు. జనసామాన్యంయొక్క హృదయాలలోని ఆకాంక్షలను ఇంత 
శక్తివంతంగా ఇంత ధైర్యంగా వ్యక్తీకరించిన యువకవి ఆంధ్రావనిలో అరుదని 
చెప్పిన అతిశయోక్తి కాజాలదు. కాబట్టే ఈయనకు యింత చిన్నవయసులో 
మహాకవి అనే బిరుదు లభించిందేమో అనిపిస్తుంది. 


ఆధునిక 'కవితారీతులను' నిత్యనూతన పథాలలో నడిపించి, రచనా పద్ధతులలో 
యెప్పటికప్పుడు మార్పులు తెస్తున్న ఖండాంతర రచయితల కృతులను 
తెనుగులోకి అనువదిస్తూ, వారికన్న తను వెనకబడకుండా ఉండుటకు 
ప్రయత్నించే సాధన కూడా ఈయనలో లేకపోలేదు. రచనావిధానంలో 
అరాచకాన్ని తీసుకురావడానికి యెంత సంసిద్దుడో ఛందోబద్ధమైన సలక్షణమైన 


ప్రత్యూష (పద్య సంకలనం) 113 


ఆశుకవిత్వం చెప్పడంలో గూడా అంత సమర్థుడు. కథలు కూడా చక్కగా 
వ్రాస్తాడు. 


చదువగానే కంఠస్తమై అర్థము తెలియనివారికి సహితం ఆనందం కలిగింపజాలే 
ఈయన పద్యాలను ఈయనే స్వయంగా చదువుతే వినే శ్రోతల రసపారవశ్యానికి 
మేరలేదు. 


అలంకార వ్యాకరణశా(స్తాలు చదువుకొని ఆంధ్రసంస్కృత భాషలలో 
పాండిత్యము సంపాదించుకున్న వాడగుటచేత అక్కడక్కడ రచనల్లో పాండిత్య 
(ప్రకర్ష గూడా ఉంటుంది. కాని శిల్పానికి యెక్కడా దెబ్బ తగులదు. ఈయనకు 
అద్భుతమైన ధారణాశక్తి ఉండుట మరొక విశేషం. 


రచనలు : (ముద్రితము) : అగ్నిధార (ఖండకావ్యం) 
(అము(దితము) : రుద్రవీణ (ఖండకావ్యం) 


+ దేవులపల్లి రామానుజరావు : (జననం : 1916) 
తన జీవితాన్ని బాల్యం నుంచే, ఆంధ్రభారతి ఆరాధనకు అంకితం చేసినాడు 
ఈయన. విద్యాధికుడై కూడా ప్రభుత్వోద్యోగాలకై ప్రాకులాడక తన కాలాన్నంతా 
భాషాసేవకై వెచ్చిస్తూ తెలుగువారి యశశ్రీ సంపదలను పూర్వౌన్నత్యాన్ని 
పునఃప్రతిష్ట చేయడానికి కంకణం కట్టుకొన్న సిద్ధ సంకల్పుడు. ఈయన కవితా 
లతాంగి తెనుగుతల్లి పూలపొత్తిళ్ళలో ఆడుకుంటుందే గాని పంతాలతో 
పోటీలతో తన్నుక చచ్చే ధూర్త ప్రపంచం జోలికిపోదు. తెలుగువారి తీయని 
గృహజీవితాన్ని ఉత్తమమైన సాంప్రదాయాలను ఉన్నతమైన సంస్కృతిని 
ప్రతిఫలింపజేసే యితివృత్తాలను తీసుకొని సులభశైలిలో అమృతతరంగిణివలె 
సాగిపోయే గీతాలు వ్రాయుటలో ఈయన ఉద్దండుడు. సాహిత్య విమర్శకులలో 
ప్రథమ శ్రేణికి చెందదగినవాడు. విషయపరిపూర్ణమగు వ్యాసాలు, చక్కని లఘు 
జీవితచరిత్రలు వ్రాయుటలో ఈయన కలం ఆరితేరింది. తెలుగు భాషలో 
వివిధములైన వచనరచనలు లేవను ఒక పెద్ద లోటును తీర్చ ప్రయత్నించు 
యువ రచయితలలో ఈయన ప్రముఖుడు. హసన్ముఖం చూస్తే ఖండితవాది 
వలె కనపడడు. కాని సంభాషణలో తీవ్రమైన అభిప్రాయాలు బయట 
పడుతాయి. కార్యరంగంలో ఈయన చూపే పట్టుదల, ఉపయోగించే 
తెలివితేటలు, సిద్ధించుకునే పరిపూర్ణత్వాన్ని గమనించేవారికి ఈయనలో ఒక 


ప్రత్యూష (పద్య సంకలనం) 114 


అద్భుత నిర్వహణాశక్తి ఉన్నదని తోచకమానదు. 


ఆంధ్రసారస్వతపరిషత్తు బహిప్రాణమై మూలయంత్రమువలె పనిచేస్తున్నాడు. 
సాధనసమితి, దక్షిణ భారత సంసద్‌, నాట్యకళాపరిషత్తు మొదలగు అనేక 
సాహిత్య సాంస్కృతిక సంస్థల కార్యకలాపాల్లో భాగస్వామియె, హడావిడిగా 
ప్రచారం చేసుకోక సిసలైన కృషి చేస్తున్నాడు. 


గ్రంథాలయ పునరుద్ధరణ, వయోజన విద్యావ్యాప్తి ఈయనకు అభిమాన 
ప్రదాలైన యితర వ్యాసంగాలు. “శోభ' మాసపత్రికకు సంపాదకుడుగాను, 
గోలకొండ దినపత్రికికు సహాయ సంపాదకుడుగాను ఉంటున్నాడు. 
“హృదయము కదలి ఆర్టమైనప్పుడే, అంతరంగము నుండి ప్రేరణ కలిగినప్పుడే” 
కవితావీథిలో అడుగుపెడతాడు... ఒకరి ఆగ్రహానుహ్రాలను పాటించక సత్యమని 
త్రికరణశుద్ధిగా నమ్మినదానిని నిర్భయముగా ప్రకటించుచు తెలుగుభాషకు 
సేవ జేయుటే తన జీవితానికి ఆదర్శంగా పెట్టుకున్నాడీయన. 


రచనలు : (ముద్రితము) : నవ్యకవితా నీరాజనము (సాహిత్య సమీక్ష 
(అముద్రితము) : 1. ఏకవీర 2. పచ్చతోరణము (ఖండకావ్యాలు) 


ఈ ధవళా శ్రీనివాసరావు ః (జననం 8 1919) 

అతికోమల హృదయుడీ కవికుమారుడు. చిన్నప్పటినుంచీ పల్లెటూళ్ళ పంట 
పొలాల్లో సత్సాంగత్యము పండితగోష్టి సంప్రాప్తమయిందీతనికి. వినయము, 
సహజసౌశీల్యము ఈయనకు పెట్టని ఆభరణాలు. శ్రీ కవిరత్న అంబటిపూడి 
వేంకటరత్నం గారి ప్రియశిష్యుడు. గురువుగారి ఆశీఃప్రభావంతో చండూరు 
ప్రాంతమున నెలకొల్పబడిన “సాహితీ మేఖల” ముఖ్యసభ్యుడై ఆధునిక ఆంధ్ర 
కావ్యాలను చదువుకొని ఉత్తమ రచనకు, ఉపన్యాసానికి వలయు కళాదృష్టిని 
భాషా పరిజ్ఞానాన్నీ సంపాదించుకున్నాడు. 


చేలన్నీ పచ్చదనంతో కలకలలాడుతూ ఉండాలని ఈయన ఆశయం. 
మండుటెండలకు ఎండి, వాడిపోయే పొలాలుజూచి తన కన్నీళ్ళతోనైనా వానికి 
తేమగూర్చాలని కోరుతాడు. వానితోపాటు తాను బాధపడుతాడు. ప్రపంచంలో 
నేడు పొడసూపుచున్న మార్చులేవైనా, గ్రామప్రజలకు సౌఖ్యము ఆరోగ్యము 
బలమూ కూర్చాలని ఈయన తలంపు. “కేదారాంగనలు భవనమోహినులై 
అన్నరూపమున వడ్డించే అమృతమును నిష్పాక్షికంగా అందరమూ 


ప్రత్యూష (పద్య సంకలనం) 115 


అనుభవించాల”నే ఈయన ఆకాంక్ష 


నిజమైన కవిని గ్రహించే యోగ్యతను గడించే కోరికతోనే తన సాహిత్య 
జీవయాత్రను సాగిస్తున్నాడట! వేదనాభరంతో (మ్రగ్గిపోయిన హృదయాలను 
మధించి అమృతభాందములను అందించగల మధుర కవులలో ఈయన ఒకడు. 
ఎక్కడైనా కరుణ రసష్తావితమైన ఒక వింత మధురధ్వనులె సగు గీతాలు 
వినవస్తే, ఆ గీతాలు పాడిన గళమితనిదే అని పోల్చుకోవచ్చును సులభంగా. 


రచనలు : (అముద్రితము) : ఖండకావ్యాలు, వ్యాసాలు. 


+ పర్ఫా జానకీదేవి : (జననం : 1923) 


మహిళాభ్యున్నతి, పీడిత సముద్ధరణే ఆశయంగా పెట్టుకొని, నిరాడంబరంగా 
రచనలు సాగిస్తున్న లలితకళారాధకురాలు ఈమె. హిందీ విద్యాభ్యాసము, 
గృహపరిశ్రమ మొదలయిన యితర వ్యాసంగాలు కూడా లేకపోలేదు. 
రచనారంగంలో ఈమె కవితాకుమారి. యింకా క్రొత్త క్రొత్త భంగిమలను 
చూపెట్టి తన అర్హస్థానాన్ని త్వరలో సంపాదించుకోగలదని ఆశింపవచ్చును. 
రచనలు : (అముద్రితము) : 1.రసాంజలి 2. నిలింపశ్రీ 3. మధురశ్చతి 
ఈ పల్లా దుర్గయ్య : (జననం : 1916) 

ఆనందమే కవిత్వానికి సద్యోఫలమను సిద్ధాంతాన్ని (ప్రగాఢంగా నమ్మిన, 
ఉపదేశములు సందార్భానుసారముగా కావ్యాదుల్లో ఉండవచ్చుననే మధ్య 
మార్గంలో నడుస్తాడు. అతి దీర్గసంస్కృత సమాసాలు లేకుంటే మంచిదే కాని, 
తమంతగావచ్చిన సమాసాలను అట్లే ఉంచాలని, ఛందోనియమాలను పాటిస్తూ 
అర్జాలంకారాలతోపాటు శబ్దాలంకారాలకును సమాన ప్రాధాన్య మొసగాలెనని, 
గేయాల్లో మాత్రం కొంత స్వేచ్చ వహించ వచ్చుననీ ఈతని అభిప్రాయము. 
ఇదే దృష్టితో ఈయన గేయాలు వృత్తాలు నడిపిస్తాడు. తెలంగాణములోని 
వ్యవహారభాషను సమాయనుకూలంగా ఉపయోగించి తన రచనలకొక 
అపూర్వశోభను కూరుస్తాడు. 


కవిత్వాన్ని కళగా ఉపాసించుచు మాతృభాషను కొల్చ్బుటే ఈయన 
జీవితాదర్శము. ఈయన రమణీయంగా పద్యాలు వ్రాసేఫక్మీని ఆకలించు 
కున్నాడు. ఉత్తుంగ భావశిఖరాలపై యిట్టే యెగిరిపోతాడు. మధుర చంద్రికా 
పూరంవలె గిలిగింతలు పెట్టి హాయిగొల్చే గేయరచనలు కూడా చేస్తాడు. 


ప్రత్యూష (పద్య సంకలనం) 116 


మితభాషియై నిరంతర పరిశ్రమలో తనపని తాను చూసుకునే స్వభావం 
యితనిది. ఆంధ్రభాషా నిఘంటువును అక్షరసంఖ్యానుసారముగ వ్రాస్తున్నాడు. 


రచనలు : (అముద్రితము) : 1. ప్రణయపరీక్ష (ఖండకావ్యం) 2. మనుచరిత్ర 
విశేషాంశములు 


ఛ పిల్లలమల్డి వేంకట హనుమంతరావు ః (జననం 8 1918) 


కళాజీవియని ఈయన ముఖం చూడగానే చెప్పవచ్చును. ముగ్గమోహనమైన 
కమ్మని గేయాలు విరివిగా వ్రాయగల ఒడుపు వుంది. ఈయన చేతుల్లో 
ఆంధ్రభాషావధూటి, తరతరాలనుండి నడచివచ్చిన వివిధ మార్గాలనూ 
తరచిచూచే ప్రజ్ఞ గడించుకొన్న విద్యాధికుడు ఈయన. 


సాధనసమితి స్థాపకులలో నొకడై, ఆంధ్రవిశ్వకళాపరిషత్తులో చదువుకుంటు 
న్నప్పుడు అక్కడ సాధనసమితి శాఖను ఏర్పాటుచేసి కొంతకాలము 
నిర్వహించినాడు. గుంటూరులో, సరస సారస్వతసమితి, ఆంధ్రసాహితీ 
మందలి, జ్యోత్సాసమితి మొదలుగాగల సంస్థలను నెలకొల్పి వాటిద్వారా 
గణనీయమైన సారస్వతసేవ చేస్తున్న అమితోత్సాహి ఈయన. 

కవి, కథకుడు, నాటికాకర్త, విమర్శకుడు, వ్యాసకర్త. ఈయన మామగారగు 
శ్రీ కురుగంటి సీతారామ భట్టాచార్యుల “నవ్యాంధ్ర సాహిత్య వీథులి రెండవ 
కూర్పులో భాగస్వామి. 

రచనలు : (ముద్రితము) : 1. మధుకణములు (ఖండకావ్యం) 2. వత్స 
(రూపకం) 3. వెలుగు నీడలు (కథలు) 4. చిత్ర (నాటిక) 5. పంచవటి 
పర్యాలోకనం (వ్యాఖ్య) 6. సాహిత్య సమాలోచనము (సమీక్ష 7. సాహిత్య 
సంపద (విమర్శ). 

(అముద్రితము) : 1. రాగరేఖలు 2. ప్రతిరూపాలు 3. దీపకళిక 
4. ఏకాంకస్వరూపము 5. సాహిత్య ప్రవచనము 6. మహోదయములు 7. 
(ప్రేమలేఖలు రి. విషజ్వాలలు 


ఈ పులిజాల హనుమంతరావు : (జననం : 1919) 


నిండుకుండ తొణకనట్లే ఈయన, స్వయంగా యెవరికీ చనువీయక 
“గుమ్మపాలల్లోని గోరెచ్చదనము' వలె తన స్నేహామృతాన్ని యితరులకు 


ప్రత్యూష (పద్య సంకలనం) 117 


పంచిపెడతాడు. బాల్యంనుంచీ ప్రకృతిమాత ఒడిలో గారాబంగా పెరిగిన 
లలితహృదయుడు. ఈయన గురువర్యులు శ్రీ అంబటిపూడి వేంకటరత్నకవిగారే 
ఈయనను గురించి, “మా హనుమంతరాయడసమాన కళారస పానమత్త్తుడ”ని 
అన్నారు. ఈయన తనలో దాచుకున్న తెలుగుభాషలోని మెత్తదనాన్నీ, 
సౌకుమార్యాన్నీ అతి జాగ్రత్తగా కవిత్వంలో వాడి దిజ్మాత్రముగా రుచి చూసి, 
సహృదయులను యెవరి సంస్కారం ప్రకారం వారిని రసానందం 
పొందుమంటాడు. 


ఏదైనా కార్యం తలపెడితే దానిని సంపూర్ణంగా నెరవేర్చిందాకా నిద్రపోడు. 
ఎన్ని అవరోధాలు కలిగినా వెనుదీయక ఉత్సాహంతో ముందుకుపోయే 
దిట్టరితము, నిర్మలస్ఫటికా సదృశమైన చిత్తశుద్ధీ కల యువకుల్లో ఈయన 
మిన్నగా ఎన్నదగినవాడు. ఉద్యమ నిర్వహణా సమర్ధత ఈయనకు పుట్టుకతోనే 
అలవడిందేమో అనిపిస్తుంది. 


'సాహితీమేఖలి స్థాపకుల్లో ముఖ్యుడు. సుమారొక పుష్మరం నుంచి ఈ సంస్థను, 
నలుగురిలో ఒకడై, నిర్వహిస్తున్నాడు. “కవితా తపస్వుల రచనలను 
ప్రచురించుటేగాక, వారిని సన్మానించి, వారి తపస్సు నిర్విఘ్నముగా 
కొనసాగుటకు వలయు సహకారమును నెరపుటయందు ప్రధానాసక్తి చూపుచు, 
“సాహితీమేఖలి” సర్వదా తన చిరుగంటల ఘులంఘులలతో ఆంధ్ర 
సాహితీరంగమును మంగళ నినాద పరిశోభితం చేయుటకై ప్రయత్నిస్తుంది” 
అని ఈయన హామీ యిస్తున్నాడు. ఈ సంస్థ తరపున ప్రచురించిన మధుర 
కావ్యాలను చదివినవారుగాని ఈయన కృషి ఫలితంగా తయారైన సాహిత్య 
క్షేతాన్ని చూసినవారుగాని ఈ “హామీలో అతిశయోక్తిలేదని తెలుసుకోగలరు. 


ఆంధ్ర సారస్వతపరిషత్తు ప్రధాన కార్యదర్శియై ఈయన అకుంఠిత దీక్షతో 
తన కార్యభారాన్ని నిర్వహిస్తున్నాడు. 
రచనలు : (అముద్రితం) : ఖండకావ్యాలు; వ్యాసాలు; కథలు 

* పొట్లపల్లి రామారావు : (జననం : 1920) 


రచన జీవితానికి ఓ సందేశాన్ని ఇవ్వాలనీ, పరిసరాలను దీప్తివంతం చేసి 
మానవుడికి జీవితపు తుపానులో - గడ్డిపరకవలె కొట్టుకుపోకుండా ఒక 
యోధుడిలా నిలవడానికి సరియైన ఆత్మజ్ఞానాన్ని కాలగతిని గుర్తింపజేసే 


ప్రత్యూష (పద్య సంకలనం) 118 


వివేకాన్ని ప్రసాదించాలెనని ఈయన ఆశయం. అందుకే ఈయన రచనల్లో 
నీతిబోధకమైన సందేశాలు ఎక్కువగా ఉంటాయి. కాని రచన, కేవలం సందేశం 
అందజేయడం మాత్రమే కాక, సమయోచితంగా రచయిత అనుభవాలను 
వెల్లడిచేయడం కూడా అవసరం అనుకుంటాడు గాబట్టి ఈయన బహుళంగా 
రచనలను చేయగలుగుతున్నాడు. ఈ ఆశయమే, ఈ సందేశమే యితని ప్రతి 
రచనకూ జీవంపోసి, ఉదయభానుని కాంతిద్యుతులను కూరుస్తున్నాయి. 
“విశ్వకల్యాణం కోరేవారిలో కవి ఒకడు; 'ఒకడు అని అనడం గూడా అతడిని 
కించపరచడమేమో! - అగ్రేసరుడు!! లోక దుఃఖ నివృత్తియే కవియొక్క 
పరమాశయం” అని ఈయన తలంపు. తను ఇంకా రచనలో ఆరంభదశలోనే 
ఉన్నాడనీ, తన ప్రయత్నాలు ఇంకా సఫలం కాలేదనీ, నిరంతర సాధనవల్లనే 
మానవుడు ప్రతిభావంతుడౌతాడనీ ఈయన అంటున్నాడు... ఇట్లా అనుకొని 
పరిశ్రమను మానుకోక తమంతకు తామే క్రమశిక్షణ గరపుకొను 
సాహిత్యోపాసకులు చాలా తక్కువ. 


అనేకంగా గేయాలు, నాటకాలు, వ్యాసాలు, చిన్నకథలు వ్రాసినాడు. కాని, 
రచనలను ప్రకటించే ఆతురతకన్న వాటిని పుష్టివంతం చేయడంలోనే ఈయనకు 
యెక్కువ ఆసక్తి ఉన్నది. “నిర్జీవమైన రచనలు శతాధికంగా చేసేదానికన్నాా 
భావోద్దీపకమైన ఒక్క వాక్యాన్ని సృష్టించడం చాలని, ఈయన అనుకోవడం 
చూస్తే 'రసాత్మిక వాక్యం కావ్యం” అన్న పూర్వుల రసవాదాన్ని అంగీకరిస్తున్నాడని 
తోస్తుంది. 

ఈయన మితభాషి కాని అగాధమైన జీవకారుణ్యం తొంగలించే కళ్ళతోనే 
తన మనసులోని ఆశయాలను, హృదయంలోని ఆవేదనను చెప్పుకుంటాడు. 
వేషంలో ఎంత నిరాడంబరత్వం ఉందో నడవడిలో అంత గాంభీర్యం 
కనబడుతుంది. 


రచనలు : (ముద్రితము) : 1.జైలు (కథల సంపుటి) 
(అముద్రితము) ఖండకావ్యాలు; కథలు; వ్యాసాలు. 
© బూర్లుల రంగనాథరావు : (జననం : 1917) 


ఈయన కూడా చిన్ననాటి నుండియే సారస్వత సంస్థలతో సంబంధం 
గలిగించుకొని, ఆంధ్రశారదను ఆరాధించుచున్న భాషాతపస్వి. తెలంగాణము 


ప్రత్యూష (పద్య సంకలనం) 119 


నందలి వివిధ ప్రాంతములలో నివురుగప్పిన నిప్పువలెనున్న యువకులను 
సాహిత్యరంగమునకు లాగుకొనివచ్చి, వారి ప్రతిభను లోకమునుకు వెల్లడించు 
ఉదారహృదయుడు. అన్నిరంగములలో అడుగుబెట్టి అవకతవకలను 
చేయువారివలె గాక సారస్వత సేవయందే ఏకాగ్రతతో నిర్మాణాత్మకమగు కృషి 
జరుపుచున్నాడీయన. నిర్మాణ ప్రతిభ విమర్శనాశక్తి రెండును ఈయన 
హృదయమున అల్లిబిల్లిగా నల్లుకొని పోయినవి. సంస్థలను నిర్వహించుటలో 
గట్టి పట్టుదల, నేర్చు గలవాడు. 


“ఆంధ్రకేసరి సంఘ స్థాపకులలో నొకడై అయిదారు సంవత్సరములు లిఖిత 
మాసపత్రికను నిర్వహించుటలో బాధ్యత వహించిన ఈయన, ఆ 
ప్రారంభోత్సాహమును సడలనీయక ఆంధ్రకేసరి గంథమాలిను ఆంధ్రకేసరి 
మాసపత్రికిను గూడ నెలకొల్పి వీటిద్వారా కొంతకాలము ప్రశంసనీయమగు 
సాహిత్య సేవగావించినాడు. మొదటినుండియు 'సాధన సమితి” సభ్యుడై 
ప్రస్తుతం ఆయువుపట్టుగానున్నాడు. ఆంధ్రసారస్వతపరిషత్తు స్థాపకులలో 
ముఖ్యుడు. చక్కని కథలను, పద్యములను వ్రాయగలడు. సుకుమార 
భావపుష్పములను ఏరుకొని కమనీయ సుందరహారముగా గూర్చుటలో 
ఈయనకు ప్రత్యేక విన్నాణము గలదు. ఆంధ్రులలోని అనైక్యతను, మానసిక 
శారీరక దౌర్భల్యములను నశింపజేసి, ఆంధ్ర ప్రతిభను పునఃస్థాపన 
చేయుటకుపకరించు ఏ కార్యముంనందైననూ “ఉడుత భక్తి” కృషి యైనను 
చేయగలిగినచో, తన జీవితము ధన్యమగునని ఈయన తలపోయును. 


ఆవేదన, లేక ఆనందము ఒకవిధమైన ఉద్రేకమును కలిగించినప్పుడు 
సహజంగా ముంచుకొనివచ్చు భావములను, సద్యపరనిర్భృతికలిగించి, శు 
తిపేయమైన భాషలో శిల్పివలె చిత్రింపగలిగిననే కావ్యరచనకు పూనుకోవలెనని 
ఈయన దృఢవిశ్వాసము. కవిత్వమునకు ఆనందము కన్నా ప్రచారము 
ముఖ్యమని ఈయన అనుకోడు. ప్రయోజనము, లేక ప్రచారము విషయముపై 
ఆధారపడియుండునుగాని, రసాత్మికము గాని దేదియు కావ్యమనిపించుకోదని 
ఈయన నిశ్చితాభిప్రాయము. 


రచనలు : (ముద్రితము) : వాహ్యాళి (కథానికలు); 
(అముద్రితము) వ్యాసాలు, పద్యాలు. 


ప్రత్యూష (పద్య సంకలనం) 120 


* బెల్లంకొండ చంద్రమౌళిశాషస్త్రి : (జననం : 1918) 


“కవితారచనకు ఎల్లా బలవంతం పనికిరాదని శాస్తమూ, అనుభవమూ 
స్థిరపరచాయో, అల్లాగే రచనను ప్రజలనెత్తిన బలవంతాన రుద్దరాదనిన్నీ 
“కవిత్వం లేక సాహిత్యం వసంత హసంతీ సుందరివలె ఆరాధనీయ” అనీ 
ఈయన గాఢవిశ్వాసం. “కళ అనేది జీవితంలో అనగా జీవితానికి 
సంబంధించిన అన్నికార్యాలల్లోనూ ప్రాముఖ్యం కలిగిఉండాలి; అది అక్షర 
రూపం ధరిస్తే అమృతరమణీయమౌతుంది. ఇది గమనిస్తే, కవితాదేవి స్పిగ్ధ 
పాదమంజీరాలు బ్రతుకులో మోగాలి” అన్నదే ఈ కవి కుమారుని ఆశయం. 


భాష ఈయన చెప్పుచేతల్లో ఉంటుందేమో అనిపిస్తుంది. భావాలు హిమగిరి 
శిఖరాగ్రాలు దాటి అనంతాకాశంలోకి యెట్లా దూసుకపోతాయో అట్లాగే పఠితల 
హృదయాలను చీల్చుకుని మనోనేత్రాలకు హత్తుకుంటాయి. సాహిత్యంలోని 
యే విభాగంలోనైనా జీవకళలుట్టిపడేట్లు, ఒక ప్రత్యేకమైన కళావైదగ్ధ్యం 
అడుగడుగునా మిరిమిట్లు గొలిపేట్లు రచించే ఒడుపుతనం కైవసం 
చేసుకున్నాడీయన. 'ఛందోబందోబస్తులను ఛట్‌పట్‌ త్రెంపివేసినా లేక సలక్షణ 
గ్రాంధిక భాషలో వృత్తాలు నడిపించినా ఈయన ప్రత్యేక ప్రతిభ యెప్పుడూ 
మరుగుపడదు. ఈయన కావ్యాలు నిజంగా బెల్లపుకొండలే! 

స్వగ్రామమగు వేంసూరులో ఒక గ్రంథాలయమును హరిజన పాఠశాలనూ 
స్థాపించి నిర్వహిస్తున్నాడు. సంస్కృత ఆంధ్ర హిందీ విద్యాపీఠస్థాపకులలో 
భాగస్వామియె విద్యావ్యాప్తికి కృషిచేస్తున్నాడు. “ఆంధ్రవాజ్మయ సేవాసమితి” 
ద్వారా తెనుగుభాషకు ఎన్నదగిన సేవ చేసినాడు. 

రచనలు : 1. జ్వాలాతోరణం (ఖండకావ్యం) 2. ప్రేమనగరి (కావ్యఖండిక) 
3. తరంగాలు (కథాకావ్యాలు) 4. వనప్రియ (గేయాలు) 5. ఉషక్రీ (నాటికలు) 
6. కథాకళి (కథలు 7. రత్నావళి 8. సకృద్దాత 9. జహంగీరు పసందు 
10. పరమేశ్వరి (శతకం) 11. జ్ఞానభిక్ష 12. సిరియాలదేవి 18. ఏది దారి? 
14. సారస్వతేష్టి 15. అపాల 16. ప్రతికృతి 17. దేశాభిమానం 18. వ్యాసపీఠం 
(వ్యాసాలు). 


ఈ* భాగి నారాయణమూర్తి : (జననం : 1912) 
ఎడతెగని జిజ్ఞాస, నిరంతరసాధనతో తన సహజకవితాశక్తికి పదునెక్కిస్తున్నాడు. 


ప్రత్యూష (పద్య సంకలనం) 121 


ఈయన కవి. ఆత్మను తాను వెతుక్కుంటూ ఉన్నట్లు కనబడుతాడు. 
హృదయంలో నుంచిరానిది యేదీ చేత్తో వ్రాయడు. ప్రయోజనము, ఆనందము- 
రెండూ భాగం పంచుకున్నాయి ఈయన కవిత్వాన్ని మహోన్నతమైన భావము, 
రమణీయమైనశైలిలో అంతర్గతమైన ధ్వనీ యితని రచనల్లోని ప్రత్యేకత. ఇతడు 
కూడా విద్యార్థి దశనుండే కవిత్వ రచనకు పూనుకొని ఏకధారగా గీతాలు 
వ్రాసుకుంటున్నాడు. విశిష్టత చెడకుండా, రచనావేగం కుంటుపడకుండా వ్రాసే 
అభ్యుదయ కవుల్లో స్థానం సంపాదించుకొన్నాడు. ఆంధ్రావనిలో ఉత్తమకవులను 
గణన చేసేటప్పుడు ఈయనకు తప్పకుండా ప్రత్యేక స్థానం దొరికి తీరుతుంది. 


విశాలమైన జీవితాన్ని చిత్రవిచిత్రమైనలోకాన్నీ వివిధ కోణాలనుంచి దర్శించి 
అర్ధం చేసుకునేందుకు శ్రమించుటే యితని జీవితాశయం. నాటకాల్లో వేషాలు 
వేయాలంటే ఉబలాట పడతాడు. సంగీతప్రియుడు గూడాను. ప్రయోజనకారియె 
కృత్రిమంకాని లయప్రధానమైన- ఛందస్సు అక్కడక్కడ వళ్ళించినా సరకు 
గొనక- రచనే ఉత్తమ కవిత్వం అని యీతని సిద్దాంతం. 


రచనలు : (ముద్రితము) : పరీక్ష చదువు (నాటికలు) 
(అముద్రితము) 1. జయగంట 2. రుధిరరేఖలు 8. పద్మంకథలు 4. ఖండకావ్యాలు 


+ మూటుపరి వెంకటేశ్వరరావు ః (జననం ః 1919) 


చిన్నప్పటినుంచీ నాటకాల్లో వేషాలు వేయడం, సంగీత సభలకు హాజరుకావడం, 
గేయాలో కథలో వ్రాసికొని సారస్వత సభల్లో పాల్గొనడం అలవాటుచేసుకున్న 
కళారాధకుడీయన. ఈ సహజ ప్రవృత్తే రానురాను యితనినొక కవిగాను, 
గాయకుడిగానూ చేసింది. 


'కవిత్వంలోకాని, కథారచనలోకాని, ఉద్దంథ రచనలోకానీ, అమ్మమ్మలలాగు 
మడి కట్టుకొని దూరంగా వుండడం కాక అందరికీ ఆప్యాయంగా 
అందుబాటులో వున్న రచనలకే విలువ; (ప్రపంచానికి ఫలము, అనే విశ్వాసం 
ఈయనలో బాగా నాటుకుంది. “ప్రజాభిరుచినే, ప్రతిభావంతంగా రచనల్లో 
ప్రతిబింబింపజేసి విశ్వవిపంచికా నినాదంతో దానిని సమన్వయం చేసి, 
అంతరాత్మ శృతులతో మేళవించుకొని, యితరులకు ఆనందం పంచిపెట్టి 
తనూ ఆ ఆనందాన్ని అనుభవించ గలిగినవాడే నిజమైన కవి అని, తన 
కవిత్వానికి కూడా ఇదే ఆదర్శం అనీ ఈయన అంటున్నాడు. విశ్వం అంతా 


ప్రత్యూష (పద్య సంకలనం) 122 


ఆవరించాలనీ, పసిపాపల బోసినవ్వులకు భాష్యం చెప్పాలనీ, అంతుపట్టని 
ముద్దరాలి మధురస్వప్నాలను పోతబోసి నిలబెట్టాలనీ... ఉబలాటపడతాడు. 
ఈయన ఆశయాలకు అంతులేదు. 


రచనలు : (అముద్రితము) : వివిధ గేయాలు. 


© వానమామలై వరదాచార్యులు : (జననం : 1912) 


రచనలో పూర్వ సాంప్రదాయాలను ఒకవైపు, భావనలో ఆధునిక పద్ధతులను 
వేరొకవైపు చంకపాపలవలె యెత్తుకొని కావ్యరచనను సాగిస్తున్న సాత్వికపథ 
గామి ఈయన. విషయసం[గ్రహణంలో నేమి శైలీ మాధుర్యంలోనేమి ఈయన 
తెలంగాణాలోని ప్రతిభావంతులైన అభ్యుదయ కవులలో ఒక విశిష్టస్థానాన్ని 
ఆక్రమించుకున్నాడు. మనిషి వేషంచూస్తే యెంత ఛాందసుడివలె కనబడతాడో, 
సంభాషణలో నడవడిలో అంత సహనదృష్టి సామరస్యము, సంస్మారమూ 
తొణికిసలాడుతుంది. ఈయన కంఠమాధుర్యానికి కోకిలలే మోము 
దాచుకొంటాయట! 


హరికథా కథనమందు, పురాణపఠనమందు ప్రావీణ్యము గడించుకొని 
జనసామాన్యాన్నీ కవితాపాటవం చేత రసజ్ఞులనూ మెప్పిస్తూ, సర్వజన 
సమాధరణీయుడైన ఈయన వ్యక్తిత్వాన్ని తెలుగునాటగల పండిత ప్రకాండులు 
కళాకోవిదులు యెంతో ఉగ్గడించినారు. ఇంతటి ప్రతిభగల ఈ వినయ 
భూషణుడు మామూలు సన్మానాలు అందుకోడానికి గూడ మోమోటపడతాడు. 


దేశనాయకులను, రాజకీయ ధురంధరులకు తన కవిత్వంలో గుర్తించి వారి 
యశశ్చంద్రికలకు ఆయువు పోయటం చూస్తే దేశభక్తిలో, జాత్యభిమానంలో 
ఈయన యెవరికీ తీసిపోడని తోస్తుంది. 


ఈయన కవితాధునికి యెల్లలు లేవు. శ్రీరాముడు, పోతన, మహాత్ముడు, రవీంద్ర 
కవి చంద్రుడు మొదలగు వారిని గురించి యెంత ఘనంగా వ్రాస్తాడో- 
ఊరపిచ్చుక, తృణము, పెంటపోగు, పాదరక్షలను గుతించి కూడా అంతే 
గంభీరంగా వ్రాస్తాడు. ఈయన అభిమానరసము, కరుణము- దేశీయములైన 
శబ్దాలను సందర్భానుసారంగా వాడుతూ, రమ్యము కడు సున్నితమూ అయిన 
శబ్దార్థశ్లేషను గూర్చుటలో ఇతనికి ఇతనే సాటి. ఈయన గేయాల్లో కూడా ఈ 
ప్రత్యేక ప్రతిభ కనపడుతుంది. 


ప్రత్యూష (పద్య సంకలనం) 123 


“మానవ జీవిత కర్తవ్యమగు అహింసాపురస్సర లోకకల్యాణం, నైతిక ధర్మాదేశం, 
కళారాధనయే” ఈయన తన కవిత్వానికి జీవితానికి పరమాశయంగా 
పెట్టుకున్నాడు. 

రచనలు : (ముద్రితము) : మణిమాల (ఖండకావ్యం) 


(అముద్రితము) 1. దాగురింతలు 2. వైశాలిని (నాటకము) 3. మౌక్తిక మాల 
4. వ్యాసావళి 5. బాపూకి నిర్యాణ గేయావళి 6. పోతన (కావ్యము) 
+ వుర్చుటూరు రాఘవాచార్యులు : (జననం : 1922) 

చరిత్ర పుటలలో మిగిలిపోయిన ఆంధ్రుల ప్రతాపము హృదయంలో మెరసినా, 
జీర్ణశిథిలాల్లో నిలిచిపోయిన తెలుగువారి కళావైభవసంపత్తి మనోనేత్రాలలో 
తళుకొత్తినా, లేక ఆర్యసంస్కృతి యొక్క ప్రాచీన ప్రాశస్త్యాన్ని పునరుద్ధరించాలన్న 
ఆవేశం కలిగినా, నిర్మల (స్రవంతివలె భావాలు ఉబికివచ్చి ఈయన సహజ 
కవితాశక్తిని బయటికి లాక్కొస్తాయి. సమకాలీనమైన జాతీయ జీవనంలోని 
శుభాశుభ సంఘటనలు కూడా ఈయనతో ఉత్తమ రచనలు చేయిస్తాయి. 
ఇంగ్రీషులోని ఉత్తమ కావ్యాలను తెలుగులోకి అనువదించడమంటే యెక్కువ 
అభిరుచి ఈయనకు. 


భారతీయ నాగరకతలోని ప్రాచీనతకు నవ్యత గూర్చుటే తన కవిత్వానికి 
ఆశయంగా పెట్టుకున్న సారస్వతోపాసకుడు, వయోజన విద్యావ్యాప్తి ఈయన 
అభిమాన వ్యాసంగము. 
రచనలు : (అముద్రితము) : ఖండకావ్యాలు 

© వెల్లుర్తి మాణిక్యరావు : (జననం : 1918) 
“ఏడ్చువారల నెవడు ఓదార్చలేడు; నవ్వు వారలనెవడు నొప్పించలేడినీ, 
“జీవితానికి ఆనందం తప్ప మరో ఆశయం లేదినీ నొక్కి చెప్పగల ధైర్యశాలి 
ఈయన. అందరూ, ఆనందం పొందగలిగే వ్యక్తి స్వాతంత్ర్యం కలిగి 
ఉండాలని ఈయన ఆకాంక్ష, కాబట్టే నిత్యసంతోషి, నిత్యయవ్వనుదివలె 
కనబడుతూ సరస సంభాషణప్రియుడై, దైనందిన జీవితంలో యెన్ని 
ఒడుదొడుకులు వచ్చినా సుఖంగా వాటిని దాటగలుగుతున్నాడు. ఈయన 
కవిత్వం కూడా యిదేధోరణిలో నడుస్తుంది. ఆనందం తృప్తికన్నా మెరుగని 
బాలబాలికలే ఈయన ముఖ్య స్నేహితులవటం చేత బాలవాజ్మయములను 


ప్రత్యూష (పద్య సంకలనం) 124 


సృజించుటలో విశేషమైన శ్రద్ధను, ప్రత్యేకమైన సామర్దాన్నీ చూపెడుతున్నాడు. 
ఈయన, కవిత్వానికి కూడా ఆనందము పరమావధి అంటున్నాడు గాబట్టి 
సృష్టిలోని సుందర వస్తుజాలములో యేదైనా సుఖాన్ని అనుభవించగల 
జీవప్రపంచంలోని యే ప్రాణియైనా ఈయనకు కావ్యవస్తువై పోతుంది. 


కావ్యసుమారామంలో ఈయన గేయాలు ఒక విశిష్టమైన రూపలావణ్యాలను, 
ప్రాంతీయమైన అభిజాత్యాన్నీ ప్రదర్శిస్తుంటాయి. స్వభావసిద్ధమైన 
శిల్పసంపత్తిగల కళాఖండాలవలె ఈయన రచనలు అతి నాజూకుగా 
ముట్టుకుంటే మాసిపోయేటట్లు వుంటాయి. 


సామాజిక రాజకీయ సంఘటనలు ఈయన హృదయాన్ని స్పందింప జేసినప్పుడు, 
తన ఆనందోపాసనను తాత్కాలికంగా కట్టిపెట్టి, ఉత్తేజకరమైన రచనలను 
కూడా చేస్తాడు. 


గామీణులకు- వారి భాషలోనే, సులభంగా గ్రాహ్యమౌనట్టు, ఉపయోగము 
ఆనందమూ కలిగింపజాలే నాటికలనూ కథలను వ్రాయుటలో ఈయనది 
అందెవేసిన చేయి. 


రచనావ్యాసంగమే ముఖ్యముగా గల ఈయన, కళాప్రపంచంలోని నిత్వ 
నూతనమైన పద్ధతులను అన్వేషించు రసపిపాసి యైనందున, పరిణతాసిద్ధికై 
పలయు పరిశ్రమను కూడా అలవరుచుకున్నాడు. మహారాష్ట్ర, కన్నడ, ఉర్దూ 
భాషల సంచయం కలిగి ప్రత్యేకంగా ఉర్దూలో చక్కని వ్యాసాలు వ్రాయుట, 
ఉపన్యసించుట నేర్చుకున్నాడు. 

విశేషకాలము మద్యనిరోధక సంఘములో పనిచేసి తదుద్యమ మాసపత్రిక 
నిర్వహణాభారము వహించుటే గాక *'గ్రామసుధార్‌, తెలుగు తల్లి మొదలగు 
పత్రికల సంపాదకవర్గములోనుండి, ఆంధ్రమహాసభ- ఆంధ్ర యువజన 
సంఘం మొదలగు అనేక సంస్థలలో కార్యకర్తయై క్రమశిక్షణ, అనుభవమూ 
సంపాదించుకొన్నందున, ఈయనకు, ప్రచారానికి వలయు వాక్చటిమ, 
పత్రికారచనకు వలయు రచనాభ్యాసమూ చక్కగా అలవడినాయి. “అణా 
(గంథమాలి, స్థాపకులలోనొకడై కొంతకాలము, జనసామాన్యం యొక్క విజ్ఞాన 
వికాసాలను పెంపొందజేసే లఘుపుస్తకములను ప్రకటించి, ప్రశంసనీయమైన 
సేవ చేసినాడు. ఆంధ్ర సారస్వత్రపరిషత్తు “'సాధనసమితి” కార్యనిర్వాహకులలో 
నొకడై ఈ సంస్థలకు ఎంతేని బలము చేకూరుస్తున్నాడు. 


ప్రత్యూష (పద్య సంకలనం) 125 


ఒకమాటలో చెప్పాలంటే ఈయనతో సంబంధములేని ఈ సారస్వత సంస్థ 
కూడా హైదరాబాదులో లేదని అనాలె. 


రచనలు : (ముద్రితము) : 1. దయ్యాల పన్లడ (గ్రామభాషలో నాటిక) 
2. రైతు 3. దయానందుని జీవితము 4. రాజ్యాంగ సంస్కరణలు 
5. ఖాదీ. 
(అముద్రితము) 1. బాలగేయాలు 2. హసీనా (కావ్యఖండిక) 8. శ్రవ్య నాటికలు 
4. కథానికలు 

* సన్నిధానం శ్రీధరశర్మ : (జననం : 1920) 
“కళలో, కవిత్వంలో- జీవితంలో పరిపూర్ణతను సాధించాలిని ఈయన 
మహాదాశయం “మానవుడు చేసే ప్రతి విషయమూ కళాసమన్వితంగా 
సమగ్రంగా వుండాలిని ఈయన ఆకాంక్ష 
ఐహికంకన్న ఆముష్మికానికే అజ్టులు చాస్తున్నా ఈయన లేఖిని సాహిత్యంలోని 
వివిధ రచనారంగాల్లోనూ నటిస్తుంది. “వ్యాకరణానికి కళ్ళిం తగిలించి 
అప్పుడప్పుడు గేయరచనలు చేసినా, సలక్షణమైన భాషయే సాంప్రదాయసిద్ధమైన 
రచనాపద్ధతులే ఈయనను ఎక్కువగా ఆకర్షించినాయి. సంగీతంలో ఈయనకు 
గల ప్రవేశం, చక్కని ధారాశుద్ధి గల పద్యాలను వ్రాయుటలో ఉపకరిస్తుంది. 
కవిత్వం, ఈనాటి కొన్ని ప్రత్యేక పక్షాలయొక్క ప్రచారంకోసం కాక కేవలం 
ఆనందమూ విశ్వశ్రేయం కోసమూ ఉపయోగపడాలంటాడు ఈయన. 
తీరికసమయాన్ని తత్వశాస్త్ర పరిశీలన, కావ్యపఠన కోసమూ వినియోగిస్తూ, 
ఇటు భాషాసేవకూ అటు జ్ఞానసముపార్దనకూ పాటుపడుతుంటాడు. 


రచనలు : (ముద్రితము) : 1. అభిషేకము 


(అముద్రితము) : 1. జాజిమొగ్గలు 2. ప్రాణభిక్ష (ఖండకావ్యాలు) 
3. చిత్రాంగద 4. మేలుకొలువు (నాటకాలు) 5. అభిసారిక 
6. శృంగభంగము (ఏకాంకికలు) 7. సత్యాగ్రహి 8. అక్కచెల్లెళ్ళు (నవలలు) 
9. చతుష్టయి (రవీంద్రుని కథలకు అనువాదాలు). 

* సిరిప్రగడ భార్గవరావు : (జననం : 1923) 
ఈ కవికుమారుని నరనరంలో కవిత్వం ప్రవహిస్తుందేమో అని అనుమానం 


ప్రత్యూష (పద్య సంకలనం) 126 


కలుగుతుంది. గురువుగారగు శ్రీ అంబటిపూడివారి 'మనస్సౌరభ్యాలు పీల్బుచు, 
వారి కృపాలోక కుటీరంలో వర్ధిష్ణువుడై... వారి గళధ్వనిలోని కమనీయత 
ననుకరించుచు, విసుగులేకుండా” పాఠాలు చదువుకునేవాడు... కావ్యచర్చలు 
కవితాగోష్టులు సలుపుతూ ఉంటే యేవో భావాలు ఘనాఘనం లోని 
తటిన్నాట్యాలవలె కదలి ఈయనలో లీనమయ్యేవట! ఆ భావోద్వేగంతో 
ఊహవ్యోమాలలో తేలిపోయి, నైరాశ్యంతో ఏ అధఃకుహరాలలోనో వ్రాలేదట!! 
ఈ యువకునికి జగత్తంతా బాధావిలం. శిథిలమైన తన జీవితానికి తాను 
పాడుకునే విషాదగీతాలే పాధేయం అంటాడు. సమాజంలోని గద్దుసమస్యలు 
ఈయననంతగా ఎదుర్మోవు. తన బాధేమో తానేమో అన్నట్టుగా యితర 
ప్రపంచంతో సంబంధం పెట్టుకోక ఈ నిట్టూర్పులతో ఘనాఘనగణాంధీభూత 
మార్గంబులందే నెందాక జరింతు? ఈ వ్యధల కంతే లేద?” అన్న ప్రశ్నకు 
జవాబు వెతుక్కుంటూ ఉంటాడు. 'చేతస్సులోలోనన్‌ క్రుంగి కవోష్టబాప్పమయ 
కల్లోలాల తాకెళ్ళకేమౌనో తోచదుగా!” అని తనకు తానే దిగ్భ్రమ జెందుతాడు... 


ఈయన హృదయంలో వేదన యింతగా ఘనీభవించినందుననే ఈయన కవితా 
లతాంతము అంత మాధుర్యాన్ని నింపుకుంది. ఈ మకరందాస్వాదన కై, 
పదలాలిత్యము, శయ్యావిలాసము, రచనాశిల్పము, ధారాశుద్ధి మొదలగు గుణాలు 
తమంతకు తామే- మధుకరులవలె- అనుసరించి వస్తాయి. 


“సాహితీ మేఖల) హేమవలయంలో భాసించే చంద్రజ్యోతి ఈయన! 
రచనలు : (అముద్రితము) : ఖండకావ్యాలు. 
* సిరిప్రగడ రాధాకృష్ణరావు : (జననం : 1916) 

ధనియాలపువ్వు, వరిమొక్క కూడా ఈయనకు కవిత్వం వ్రాయడానికి 
(ప్రేరేపిస్తాయి. తేనెలు చిలికే కమ్మని గీతాలను పాడుకుంటూ తెనుగు తోటకు 
మాలియె సారస్వతవిద్యార్థిగా జీవితం గడపాలని ఈ మధురకవి ఆశయం. 
ఈయనకూడా చండూరు ప్రాంతములో విలసిల్లిన “సాహితీ మేఖలి సభ్యులలో 
ఒకడు. తన హృదయంలో 'కవితావాహిని జాలువారుట విరమించిందిని 


విలపించినా, ఈయన ఉత్తమ తరగతికి చెందిన లలిత కావ్య రచనాపటిమను 
తన లేఖినీముఖంలో దాచుకున్నాడని చెప్పవచ్చును. 


రచనలు : (అముద్రితము) : ఖండకావ్యాలు 


ప్రత్యూష (పద్య సంకలనం) 127 


ఉ సురవరము ప్రతాపరెడ్డి : (జననం : 1896) 
ఆంధ్రదేశ విద్వన్మణులలోని ఒక దివ్యమణి ఈయన. బహుభాషాకోవిదుడగు 
ఉద్దండపండితుడు; ఉత్తమ పరిశోధకుడు. విద్వడ్గోష్టులలో ప్రతికక్షులను పల్టీలను 
గొట్టించగలిగిన ప్రతివాది భయంకరుడు. 


ఈయనకు చరిత్ర అభిమాన విషయము- సాహిత్యమునకు జీవితము 
అంకితము చేసినాడు- ఎనిమిదేండ్ల న్యాయవాదవృత్తిని వదలిపెట్టి పత్రికారచన 
ద్వారా దేశసేవ, భాషాసేవచేయుటకు కంకణబద్దుడై 'గోలకొండి ద్వై 
వారపత్రికను, ఇరువదిమూడు సంవత్సరాలు ఏకైకదీక్షతో నడపివాడు. 
తెలంగాణమునందలి రాజకీయ సాంసృతిక ఉద్యమాల అన్నింటితోను 
ఈయనకు సంబంధము కలదు. ఆంధ్రమహాసభకు మొట్టమొదటి అధ్యక్షుడు 
ఇతడే. తెలంగాణమున జరిగిన దాదాపు ప్రతిసంస్థ ప్రథమ సమావేశమునకు 
ఈయనే అధ్యక్షుడు. కొన్నియేండ్లు ఆంధ్రమహాసభకును, ఏడెనమిది 
సంవత్సరములు రెడ్డి విద్యార్థి వసతిగ్భహమునకును కార్యదర్శిగా నుండి 
పనిచేసినాడు. 


కవిత్వము, కథారచన, వ్యాసరచన, సాహిత్య విమర్శన, చరిత్ర పరిశోధన, 
విజ్ఞానము మొదలైన వివిధవాజ్మయ వీథులలో ఈయన కలము స్వైరవిహారము 
చేసినది. తెలుగుసీమలోని ప్రథమశ్రేణికి చెందిన కథకులలో ఈయనకు స్థానము 
కలదు. ఆంధ్రదేశ పండితులలో, పరిశోధకులలో ఇతడొక ఉన్నత స్థానమును 
ఆక్రమించుకొన్నాడు. భాషాశాస్త్ర పరిశీలనము గావించి ఆంధ్రభాషకు వలయు 
సాంకేతిక పదజాలమును సమకూర్చుచున్నాడు. అలభ్యములైన అనేక 
గ్రంథములను, చాటువులను, జానపద గేయములను సేకరించి ఆంధ్ర 
భాషాగారమును పునరుద్ధరింప ప్రయత్నించుచున్నాడు. నిరంతర పరిశోధనలో, 
విజ్ఞానారనలో ఈయన చూపుచున్న శ్రద్ధ అనితరసాధ్యము అయినప్పటికినీ 
తనది గందరగోళ జీవితమని 'వెల్టివెంగళప్పగా పల్లెలలో ఉంటున్నానినీ 
ఈయన అనుటవల్ల ఈయన జ్ఞానక్షుద ఎంత అపారమైనదో, ఆశయాలు 
ఎంత ఉన్నతమైనవో తెలియుచున్నవి. 


ఈయన కలం ఎంత వాడియైనదో హృదయము అంత నిర్మలమైనది. 
మొగమాటమునకు లోనుగాక స్వపక్ష పరపక్షములను భేదము పాటింపక 
యథార్థమును వచించు నిర్భయ విమర్శకులలో ఈయన పేరు చెప్పి మరొకరిని 


ప్రత్యూష (పద్య సంకలనం) 126 


చెప్పవలెను. ఈయన స్వభావముచే మితభాషి పొడిమాటలు కట్టెవిరుపుగా 
ధ్వనించినను, సంభాషణలోకి దిగిన తర్వాతగాని ఉపన్యసించు చున్నప్పుడు 
గాని అనేక క్రొత్త విషయములను చెప్పుచు, పాతవిషయములపై క్రొత్త 
కాంతులను (ప్రసరించును, మధ్యమధ్య సందర్భోచితమైన హాస్యకథలను 
ప్రవేశపెట్టుచు అదొక చిత్రంగా శ్రోతలకు వశం వదుల గావించుకొనును. 


రచనలు : (ముద్రితము) 8 మొత్తము పదునెన్మిది. అందులో ముఖ్యమైనవిః 
1. ఆంధ్రుల సాంఘిక చరిత్ర 2. రామాయణ విశేషములు 3. హిందువుల 
పండుగలు 4. ఉచ్చల విషాదము (నాటకము) ర్‌. హైందవధర్మవీరులు 
6. ప్రతాపరెడ్డి కథలు 7. ప్రాథమిక స్వత్వములు రి. (గంథాలయములు 
9. వెంకటరామారెడ్డి జీవితచరిత్ర. 


(అముద్రితము) : 1. తుకారాం (నాటకము) 2. యువజన విజ్ఞానం 
8: ఖండకావ్యములు 4. శుద్దాంతకాంత (నవల) 5. సుమారు మూడు వందల 
వ్యాసములు. 

* సోమరాజు ఇందుమతీదేవి ః (జననం 8 1915) 
ఈమె, భక్తిగీతాలు ప్రార్థనా పద్యాలు వ్రాయుటలో నేర్పరి. అయితే తజుచుగా 
పత్రికల్లో తన రచనలను ప్రకటించి ముందుకు తోసుకవచ్చే స్వభావం కాదు. 
నిర్దుష్టమైన (గ్రాంధిక భాషవాడినా, భావపుష్టిగలిగి సాఫీగా నడచిపోతాయి 
ఈమె పద్యాలు. ఎంతటి భక్తురాలో అంతటి రసపిపాసి. 
ప్రియునికి ప్రియురాలిని గుటించి కలిగే భావాలను కావ్యాదుల్లో వ్యక్తీకరించుట 
మన కవులకూ, కవయిత్రులకూ పరిపాటి అయిపోయింది. కాని ప్రేయసికి 
ప్రియునిగూర్చి కలిగే భావాలను మాత్రం ఆధునికుల్లో సామాన్యంగా 
కవయిత్రులు చిత్రించలేదు. ఈమె ఆ కొజతను తీర్చింది... భర్త చెంత లేనప్పుడు 
ఆ వెలితి స్ఫురింపజేసే వివిధ భావాలను సుందరముగా చక్కని సాంసారిక 
కథలవలె, తన కవిత్వంలో యేరికూర్చింది ఈమె. 


ఆశలు గొలిపి కవిత్వం పరిపూర్ణత నందకముందే ఈమె తన కలానికి 
విశ్రాంతినాసగుట భాషాభిమానులకు ఆశాభంగము కలిగించింది. 


రచనలు 8 (ముద్రితము) 8 1.పతిభక్తి 2. శ్రీరంగ దేవస్తోత్రము 
(అముద్రితము) 1. శకుంతలా పరిణయము 2. వేణుగోపాలస్వామి శతకము. 


ప్రత్యూష (పద్య సంకలనం) 129 


